శివరాత్రి మాహాత్మ్యము 


(సుకుమార చరిత్రము) 


శ్రీనాథకవిసార్వభౌమ విరచితము 


పరిష్కర్త 
ఆచార్య బిరుదురాజు రామరాజు 





ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాదు-500 001 
ఫోన్‌: 040-24753724 





శివరాత్రి మాహాత్మ్యము 
(సుకుమార చరిత్రము) 


శ్రీనాథకవిసార్వభౌమ విరచితము 





(ప్రధాన సంపాదకులు 
జ్ఞానపీఠ ఠ పురస్కార (గ్రహీత, పద్మభూషణ్‌ 
"దా. సి. నారాయణ రెడ్డి 
అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు 


పరిష్కర్త 
ఆచార్య బిరుదురాజు రామరాజు 
పూర్వాధ్యక్షులు, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము 


సంపాదకులు 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 
ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర సారస్వత పరిషత్తు 


ప్రచురణ : 
ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌ రోడ్‌, హైదరాబాద్‌ - 500 001 
ఫోన్‌: 040-247539724 


ప్రథమ ముద్రణ : 1966 
ద్వితీయ ముద్రణ : 1968 
తృతీయ ముద్రణ : 2007 


ప్రతులు : 1000 


మూల్యం : రూ. 75/- 


(ప్రతులకు : 

ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాదు-500 001 
ఫోన్‌: +91-40-24753724 


ముద్రణ : 

విప్ల కంప్యూటర్‌ సర్వీసెస్‌ 

(డిజైనర్స్‌ & మల్టీకలర్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌) 
నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044. 
ఫోన్‌; +91-40-27654003, 27676910 


అవతారిక 


జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్‌ 
డా. సి, నారాయణ రెడ్డి 


అధ్యక్షులు | 
ఆంధ్ర సారస్వత పరిషత్తు 


తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల సర్వతోముఖ విలసనం కోసం ఆరున్నర 
దశాబ్దాల క్రితం శ్రీయుతులు మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, 
లోకనంది శంకరనారాయణరావు వంటి సారస్వతమూర్తుల సముజ్వల ప్రేరణతో 
ఆవిర్భవించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్రప్రదేశ్‌లో అగ్రేసర సాహిత్య సంస్థగా 
విశిష్టస్థానం వహించింది. నిజాం ఏలుబడి!క్రింద తెలుగు భాషాజ్యోతి కొడికట్టుతున్న 
దశలో దాని పునఃప్రకాశానికి పరిషత్తు ఉద్యమించి అకుంఠిత దీక్షతో జరిపిన కృషి 
అగణ్యం. మాన్యమిత్రులు, సాహితీమూర్తులు డా. దేవులపల్లి రామానుజరావుగారు 
జీవితపర్యంతం పరిషత్తు వికాసాభ్యుదయాల కోసం అసమానాంకిత భావంతో 
శ్రమించారు. తొలినాళ్ళలో తెలంగాణ ప్రాంతానికి పరిమితమైన పరిషత్తు కార్యకలాపాలు 
కాలక్రమంలో కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా వంటి ఇతర రాష్ట్రాలకు 
మారిషస్‌ వంటి విదేశాలకు విస్తరించాయి. ఉత్తమాదర్శాలతో, సమున్నతాశయాలతో 
పరిషత్తు వివిధ కార్యక్రమాలను చేపట్టి సమర్థంగా నిర్వహిస్తూ అన్ని వర్గాల 
ప్రశంసలందుకుంటున్నది. వీటిలో భాషాబోధన, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల 
నిర్వహణ, గ్రంథ ప్రచురణ ముఖ్యభూమిక వహిస్తున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తెలుగులో ప్రాథమిక ప్రవేశ, విశారద (పూర్వోత్తర భాగాలు) పరీక్షలు జరపడంతోపాటు, 
స్నాతకోత్తరస్థాయి ప్రాచ్యకళాశాలను, తెలుగు పండితశిక్షణ కళాశాలను కూడా 
నిర్వహిస్తున్నది. పరిషత్తు రూపకల్పన చేసి, నిర్వహించే సాహిత్యసభలు, సమావేశాలు, 
సమ్మేళనాలు, సదస్సులు, చర్చాగోష్టులు, ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
మొదలైనవి ఎంతో వైలక్షణ్యాన్ని సంతరించుకొన్నాయి. పరిషత్తు ప్రచురించే గ్రంథాలు 
ప్రామాణికాలై పండితులకు, పరిశోధకులకు, విద్యార్థులకు, సాహిత్యాభిమానులైన 
పాఠకులకు అత్యంతోపయోగకారులుగా వర్తిల్లుతున్నాయి. పరిషత్తు ఇప్పటి వరకు 


రెండు వందలకుపైగా గ్రంథాలు (ప్రచురించింది. వీటిలో వివిధ సాహిత్య ప్రక్రియలకు 
చెందిన ప్రాచీన, ఆధునిక గ్రంథాలు చోటు చేసుకోవడం గమనార్హం. 


ఈ పరంపరలో పరిషత్తు శ్రీనాథుని “శివరాత్రి మాహాత్యము” మూడవ 
ముద్రణను వెలువరిస్తున్నది. ప్రముఖ పరిశోధకులు, సాహితీవేత్తలు డా. బిరుదురాజు 
రామరాజుగారు అనేక తాళపత్ర ప్రతులను సేకరించి, విశేష పరిశోధనలు జరిపి 
సంపూర్ణ పరిష్కృత ప్రతిని పరిషత్తుకు అందజేశారు. ఈ విశిష్ట కావ్య ప్రచురణావ 
కాశాన్ని పరిషత్తుకు కలిగించిన డా. రామరాజుగారికి ధన్యవాదాలు. 


తెలుగులో అగ్రగణ్య కావ్యాలు రచించిన కవి 'కవిసార్వభౌముడు” శ్రీనాథుడు. 
తెలుగు నుడికారానికి, సీసపద్యాల చిత్రగతులకు శ్రీకారం చుట్టిన కవిశేఖరుడు కూడా 
శ్రీనాథుడే. తరువాతి కవులలో పెద్దనాదులు ఈయన వేసిన బాటలో నడిచినట్లు వారి 
వారి రచనలు నిరూపిస్తున్నాయి. స్మాందపురాణంలో వున్న మూడధ్యాయాల కథను 
(గ్రహించి అయిదాశ్వాసాలుగా విస్తృతపరిచి శ్రీనాథుడు “శివరాత్రి మాహాత్యము” 
ప్రబంధంగా రచించాడు. “సుకుమార చరిత్రము” అనే నామాంతరమున్న ఈ కృతిని 
ఆయన భక్తిభావబంధురంగా మలిచాడు. శివభక్తవరేణ్యుడైన శ్రీనాథుని “శివరాత్రి 
మాహాత్మ్యము” (గంథం మూడవ ముద్రణ సాహిత్యాభిమానుల కోరికపై 
వెలువరిస్తున్నాం. ఈ ప్రచురణను సాహితీలోకం యథాపూర్వంగా ఆదరిస్తుందని మా 
(ప్రగాఢ విశ్వాసం. 


పాదరాబాదు 
5-7-2007 డా. సి. నారాయణ రెడ్డి 


మనవి 


ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో గ్రంథ ప్రచురణ 
ఒకటి. ముఖ్యమైన కొన్ని గ్రంథాల ప్రచురణతోపాటు ఇటీవల నిర్వహించిన సదస్సులలో 
సమర్పితమైన ప్రసంగ పత్రాలను కూడా గ్రంథరూపంలో వెలువరిస్తున్నాం. సాహిత్య 
కార్యక్రమాలతోపాటు గ్రంథ ప్రచురణ కూడా విరివిగా జరగాలన్నది మా అధ్యక్షులు 
జ్ఞానపీఠ పురస్మార గ్రహీత, పద్మభూషణ్‌ డా. సి. నారాయణరెడ్డిగారి దృఢ సంకల్పం. 
ఇటీవలే “ఆంధ్ర మహాభారతోపన్యాసములు గ్రంథాన్ని పునర్ముద్రించాం. తిరుమల 
తిరుపతి దేవస్థానం వారి సహకారంతో నిర్వహించిన సదస్సు తెలుగు వాగ్గేయకారులు 
అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం ప్రసంగపత్రాలు గ్రంథ రూపంలో వెలువరించాం. 
అలాగే డా. బి. రామరాజుగారి సంపాదకత్వంలో 1966లో మొదటి ముద్రణ పొంది 
1968లో పునర్ముద్రితమైన శ్రీనాథ మహాకవి “శివరాత్రి మాహాత్యము” ఇప్పుడు 
మూడవసారిగా ముద్రిస్తున్నాం. ఆచార్య బి. రామరాజుగారు ఎంతో కృషి చేసి, సంపూర్ణ 
ప్రతి సంపాదించి ఈ గ్రంథాన్ని పరిష్కరించి ఇచ్చారు. -పాఠాంతరాల సేకరణలో, 
విషయ సంగ్రహంలో ఎంతో శ్రమించారు. ప్రాచీన కావ్య పరిష్మరణలో రామరాజుగారి 
కృషి శ్లాఘాపాత్రం. ఈ వయస్సులో (82) కూడా వారు శ్రమ తీసుకుని ఈ గ్రంథాన్ని 
మరొకమారు పరిష్కరించి ఇచ్చారు. వారికి ప్రముఖ సాహిత్యవేత్త డా. వల్లపు రెడ్డి 
బుచ్చారెడ్డిగారు ఎంతో తోడ్పడ్డారు. మహాకవి శ్రీనాథుని ఈ గ్రంథాన్ని పండితలోకం, 
సాహిత్యలోకం సమాదరిస్తుందని మా ఆశ. ఇలాంటి గ్రంథాలను మరే సంస్థ ముద్రించే 
అవకాశం లేదు గనక ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ (గ్రంథాన్ని మరోమారు 
ప్రచురిస్తున్నది. పరిషత్తు పక్షాన డా. బి. రామరాజుగారికి, డా. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి 
గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 


ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 
పాదరాబాదు (ప్రధాన కార్యదర్శి 
5-7-2007 ఆంధ్ర సారస్వత పరిషత్తు 


మొదటి ముద్రణకు తొలిపలుకు 


శ్రీనాథకవిసార్వభౌముని కృతులం దొకటైన శివరాత్రి మాహాత్మ్యము 
ఇంతకు పూర్వము ముద్రితమైనను అది యసమ[గ్రము; బహుశిథిలము. 
శ్రీనాథుడు నాలుగాశ్వాసములే రచించెనని కొందరు, సంపూర్ణముగా 
రచించెనని మరికొందరు విమర్శకు లభిప్రాయపడినారు. ప్రకటితమైన 
నాలుగాశ్వాసముల గ్రంథముకూడ శిథిలములతో నున్నది. ఇన్నాళ్ళకు 
ఐదాశ్వాసముల [గ్రంథమును సంపూర్ణముగా సమగ్రముగా ప్రకటించు 
అవకాశము మాకు లభించినందుకు మిక్కిలి సంతోషించుచున్నాము. 


శ్రీ బి. రామరాజుగారు తెలంగాణమున- లభించు ముద్రితాముద్రిత 
తాళపత్ర గ్రంథములను నూర్లకొలది సేకరించినారు. కొన్ని ప్రబంధములను 
తొలిసారిగా పరిష్కరించి ప్రకటించినారు. సాహిత్య చరిత్రమున కెక్ళని ఎన్నియో 
కొత్త గ్రంథములను గూర్చియు. కవులను గూర్చియు పెక్కు వ్యాసములు 
- ప్రకటించినారు. ఈ శివరాత్రి మాహాత్య్యమును కూడా వారే సంపాదించి 
పరిశోధించి పరిష్కరించినారు. శ్రీకందుకూరి ఈశ్వరదత్తుగారి “శ్రీనాథుని 
కవిత్వతత్త్వము”ను ప్రకటించిన మాకు శ్రీనాథుని శివరాత్రిమాహాత్యమును 
సమగ్రముగా ప్రకటించు అవకాశమును కల్పించిన శ్రీ బి.రామరాజుగారికి 
ఆంధ్ర సారస్వత పరిషత్తు పక్షాన కృతజ్ఞత లర్పించుచున్నాము. 


23-9-66 దేవులపల్లి రామానుజరావు 


పీఠిక 
ప్రథమాశ్వాసము 
ద్వితీయాశ్వాసము 
_ తృతీయాశ్వాసము. 
చతుర్ధాశ్వాసము 
పంచమాశ్వాసము 


పద్యానుక్రమణిక 





విషయసూచిక 
0 





1-34 


35-69 


70-106 


107-135 


136-154. 


155-162 


పీఠిక 


“మహి మున్‌ వాగనుశాసనుండు సృజియింపం గుండలీంద్రుండు త 
న్మహనీయస్థితిమూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవణ మహా 
మహులై సోముడు భాస్మరుండు వెలయింప౯ సొంపు వాటించు నీ 
బహుళాంధ్రోక్తిమయ(ప్రపంచమునం దత్రాగల్భ్య మూహించెదన్‌” 
= రామరాజ భూషణుడు 
కవిసార్వభౌముడైన శ్రీనాథుడు పుంభావసరస్వతి. ఆంధ్ర గీర్వాణ భాషలు 
అతని కన్నుసన్నల మెలగినవి. అతడు బ్రాహ్మీదత్తవరప్రసాదుడు. సమస్తశ్రుతిస్మృతి 
పురాణ శాస్త్రముల నాపోశనము పట్టినవాడు. ఆంధ్ర వాజ్మయమునకు పుష్టిని తుష్టిని 
కూర్చినవాడు. 
“సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్య 
భాషాపరిజ్ఞానపాటవంబు 
పన్నగపతి సార్వభౌమభాషితమహా 
భాష్యవిద్యాసమాభ్యాసబలము 
నక్షపాదకణాదపక్షిలోదీరిత 
_ న్యాయకళాకౌశలాతిశయము 
శ్రుతిపురాణాగమస్మ తిసాంఖ్యసిద్దాంత 
కబళనవ్యుత్పత్తిగౌరవంబు 
పూర్వకవిముఖ్యవిరచితాపూర్వకావ్య 
భావరససుధాచర్వణప్రాఢతయును” 
కలవాడని దగ్గుపల్లి దుగ్గన కొనియాడినాడు. అతివేలములైన ప్రతిభా 
పాండిత్యములు కలవాడగుటచే బ్రతికినన్నాళ్లు వాజ్మయరంగమున తన కెదురొద్దువారు 
లేక దేశదేశములు తిరిగినాడు. ఉన్నతమైన పదవు లలంకరించినాడు. సమస్త 
వైభవము లనుభవించినాడు. అటు కర్ణాటకమునకు పోయి ప్రాఢదేవరాయల 
ఆస్థానమున ఉద్దండపండితుడైన డిండిమకవిసార్వభౌము నోడించి కనకాభిషేక గౌరవ 


Us 
మందినాడు. ఇటు రాచకొండ కేగి సర్వజ్ఞ సింగభూపాలుని మెప్పించి తన యేలిక 
కోరిక తీర్చి మనసు కెక్కినాడు. ఇక కొండవీటి రెడ్డి రాజ్యమున పెదకోమటి వేమారెడ్డి 
యాస్థానమున దాదాపు రెండు దశాబ్దములు విద్యాధికారిగా నుండి అతడు నెరపిన 
యధికారము వర్ణింపరానిది. 
శ్రీనాథుని తాత కమలనాభామాత్యుడు గొప్ప  కవియట. 
భీమాంబామారయామాత్యు లీతని గన్న ధన్యులు. పాకనాటిలోని కాల్పట్టణ మీతని 
జన్మస్థలము. శ్రీనాథుని దేశకాలములు, గూర్చి పెద్ద రగడ జరిగినది. వీరేశలింగం 
_ పంతులుగారు మొదలుకొని ఆరుద్రగారి వరకున్న సాహిత్య చరిత్రకారులందరును 
శ్రీనాథుని దేశకాలములు, అతని జీవిత విశేషములు, అతడు సృష్టించిన 
వాజ్మయమును గూర్చి విపులముగా చర్చించియున్నారు. వాని నన్నింటి నిట 
ప్రస్తావింప నక్కరలేదు. పదునాల్గవ శతాబ్దము నాల్గవపాదము, పదునేనవ శతాబ్దము 
పూర్వార్థ మాతని వాక్కు ఆంధ్రదేశమంతటను _మేఘగంభీరనాదముతో 
ప్రతిధ్వనించినదని తెలిసికొనుట చాలును. 
మహాశివభక్తుడైన శ్రీనాథుడు తన రచనముల నన్నింటిని శివభక్తులకే 
కృతినిచ్చుట విశేషము. చతుర్విధ పురుషార్థముల నాతడు చూరగొన్నాడు. విధి 
వశమున జీవితసంధ్యాసమయమున దైన్యమనుభవించినాడు. అతనినాదరించి 
పోషించిన మహాసామ్రాజ్యములే కూలిపోయినప్పుడొక వ్యక్తికి కలిగిన దైన్యము 
చెప్పుకొననక్కరలేదు. అతడు పండించిన కీర్తి రెడ్డి రాజులకు, అతని దండించిన 
“యపకీర్తి యొడ్జెరాజులకు శాశ్వతముగా దక్కిపోయినవి. అత డెక్కి తిరిగిన పల్లకీ 
మోసిన బోయల ఓంకారనాదము, ఆరగించిన రుచులు, అలదుకొనిన 
క్రస్తూరీచందనములు, సేవించిన తాంబూలము పచ్చకప్పురపు గమగమలు, ధరించిన 
తారహారముల ధగధగలు, కర్ణకుండలముల వజ్రాల తళతళలు ఈ నాటి కిని అతని 
సాహిత్యమున మన కనుభూతమగుచున్నవి. 
శ్రీనాథసాహిత్యమును గూర్చి సాహిత్యచరిత్రలందే కాక ప్రత్యేక 
(గంథములందును వివిధ వ్యాసములందును కాననగును. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 
(శృంగార శ్రీనాథము) శ్రీ గడియారము వేంకటశేషశాగ్తి (శ్రీనాథుని కవితా 
సామ్రాజ్యము) శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రి (శ్రీనాథకవితా సమీక్ష, ఉస్మానియా 


Lil 
విశ్వవిద్యాలయ విద్యార్థులు (శ్రీనాథ భారతము), శ్రీకుందూరి ఈశ్వరదత్తు (శ్రీనాథుని 
కవిత్వతత్త్వము) గారల వంటివారు ప్రత్యేక గ్రంథములే వ్రాసినారు. శ్రీ శ్రీహరిగారు, 
శ్రీ కొర్లపాటి శ్రీరామమూర్తిగారు సిద్దాంత రచనలు చేసి పిహెచ్‌.డి. పట్టములందు 
కొన్నారు. శ్రీ బండారు తమ్మయ్యగారు, శ్రీ నిడుదవోలు వేంకటరావుగారి వంటి 
పెద్దలెందరో యమూల్య వ్యాసములు ప్రకటించినారు. 
కృతులు శ 
కాశీఖండమున శ్రీనాథకవిసార్వభౌముడు తన రచనములగూర్చి యీ 
విధముగా చెప్పియున్నాడు. 
స్ప చిన్నారి పొన్నారి చిబుత కూంకటినాండు 
రచియించితి మరుత్తరాట్చరి(త్ర 
నూనూంగుమీసాల నూత్నయౌవనమున 
శాలివాహనసప్తశతి నొడివితి 
సంతరించితి నిండు జవ్వనంబునయందు 
హర్షనైషధకావ్య మాంధ్రభాషం 
బౌఢనిర్భరవయఃపరిపాకమునం గొని 
యాడితి భీమనాయకుని మహిమం 
గీ. (బాయమెంతయు మిగులం గైవ్రాలకుండం 
గాశికాఖండ మను మవా[గ్రంథ మేను 
దెనుంగుం జేసెదం గర్జాటదేశకటక 
పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి. (1-7) 
ఇందులో మొదటి రెండు కృతు లిప్పటికి లభించలేదు. నైషధము పెదకోమటి 
వేమారెడ్డి (క్రీ.శ 1402-1420) మంత్రి మామిడి సింగనామాత్యున కంకితము. 
భీమేశ్వరపురాణము అల్లయ వీరభద్రారెడ్డి (కీ.శ. 1423-1448) మంత్రి బెండపూడి 
యన్నయమంత్రి కంకితము. కాశీఖండము వీరభద్రారెడ్డి (క్రీ.శ. 1423-1448) 
కంకితము. పైపద్యమున పేర్కొనని కృతులు హరవిలాసము, శివరాత్రి 
మాహాత్య్యములు. హరవిలాసము శ్రీనాథుని బాల్యసఖుడును, కుమారగిరి రెడ్డి (కీ.శ 
1886-1402) కడ సుగంధభాండాగారాధ్యక్షుడుగా నుండినవాడు నగు అవచి 
తిప్పయసెట్టి కంకితము. 'ప్రకృత (గ్రంథమైన శివరాత్రి మాహాత్యము 


iv 

శ్రీశెలమందలి భిక్షావృత్తిమఠాధ్యక్షులు శాంతభిక్షావృత్తి యతీశ్వరుల మూలభృత్యుడు 
ముమ్మయ శాంతయ కంకితము. లోకేరావు సోమనకూడ శివరాత్రి మాహాత్యమును 
రచించినాడట. అక్కిరాజు ఉమాకాంతవిద్యాశేఖరులు శ్రీనాధుని పేరుతో ప్రకటించిన 
పల్నాటి వీరచరిత్ర మాతని కృతి కాదనియు దాని రచయిత మరియొక శ్రీనాథుడై 
యుండుననియు శ్రీ, శిష్టా రామకృష్ణశాస్త్రి గారి యభిప్రాయము]. శ్రీనాథుడు రచించిన 
కాటమరాజు కథ, పండితారాధ్య చరిత్ర, ధనంజయవిలాసములు కూడా లభించలేదు. 
వినుకొండ వల్లభరాయడు రచించిన క్రీడాభిరామమున శ్రీనాథుని తోడ్పాటున్నట్లు 
పండిత పరిశోధకుల తీర్మానము. శ్రీనాథుని పేరుతో చాటువు లనేకములు 
'ప్రచారమందున్నవి*. వీనిలో శ్రీనాథునివేవో కానివేవో శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రి 
గారు నిష్మర్న చేసియున్నారు. ఇట్టి కృతులే కాక శ్రీనాథుడు రచించిన ఉపలభ్య 
శాసనముల వివరములు శ్రీ చాగంటి శేషయ్య గారిచ్చియున్నారు. 
శివరాత్రిమాహాత్యము : 

శ్రీనాథుని జన్మస్థలము, జననకాలములవలెనే అతని (గ్రంథముల 
పౌర్వాపర్యము కూడ వివాదాస్పదము. వీరేశలింగం పంతులుగారిది భీమ ఖండము 
నకు పూర్వకృతి యనిరి. నాగపూడి కుష్పుసామయ్యగాది శ్రీనాథుని బాల్యకవిత 
యనిరి. కాని జీవితము ప్రొద్దుబాలు సమయమున ఆశ్రయులు దాతలు 
అడుగంటి పోయిన. తరువాత శ్రీనాథుడు చిత్తశాంతికై శ్రీశైల క్షేత్రమునకు 
కడపటిసారిగా పోయి శాంతబిక్షావృత్తి యతీశ్వరుల యాదేశమున క్రీ.శ 1440 
ప్రాంతములందు దీనిని రచించినట్లు శ్రీ కళ్ళిసాంబమూర్తి శాస్త్రిగారు 
నిర్ణయించినారు. శ్రీయుతులు వేటూరి ప్రభాకరశాస్త్రి, బండారు తమ్మయ్య", చాగంటి 
శేషయ్య" గారలు తదితరులందరును అటులే తలంచినారు. 


1. ఆంధ్రసాహిత్య పరిషత్నతిక, సంపుటము 54. సంచికలు 1, 2 విశ్వావసు 
చైత్ర-ఆషాఢములు, కాకినాడ ' 

2. వేటూరి ప్రభాకర శాస్త్రిగారి శృంగార శ్రీనాథము - 1923 

శ. శ్రీనాథ కవితాసమీక్ష ప్రథమ సంపుటము, కాకినాడ - 1960 

4. ఆంధ్రకవితరంగిణి, ఐదవ సంపుటము, పుటలు 25-31 

5. శివరాత్రిమాహాత్య్యము - పూర్వముద్రణ పీరికలు, 6. శృంగార శ్రీనాథము, పుట-276 

7. రెడ్డిసంచిక పుట - 301, 8. ఆంధ్రకవి తరంగిణి - ఐదవ సంపుటము 


Vy 


ఇటీవల శ్రీ చన్నాప్రగడ తిరుపతిరావుగారు' శ్రీనాథుని వివిధ పద్యముల శాతమును 
బట్టి దీనిని కాశీఖండమునకు పూర్వరచన మన్నారు. 

శివరాత్రి మాహాత్యమందలి అవతారిక మరియు ఆశ్వాసాంతపద్యములు 
శ్రీనాథుని రచనములు కావని శ్రీ కల్టిసాంబమూర్తిశాగ్రిగారి అభిప్రాయము. కాని 
యవికూడ శ్రీనాథవిరచితము లనియే నా నమ్మకము. ఇన్నాళ్లకు మనకు లభించిన 
ఒండు రెండు శిథిలప్రతులాధారముగా అవతారికాభాగము శ్రీనాథునిది కాదనుట 
సమంజసము కాదు. శివరాత్రి మాహాత్యము జంగము మఠములందు తలదాచికొని 
కొనయూపిరితో నిలిచినది. దానిని చదువుకొనుచు పుత్రికలు వ్రాసికొనుచు ఇన్నాళ్లు 
బతికించిన వారిలో పండితులెందరో, కాని వారెందరో తెలియదు. అవతారికలో 
కొన్ని పద్యములు శిథిలములైపోగా నెవరైన పూరించి యుండవచ్చును లేదా, 
బ్రాయసకాని పొరపాటులేమైన చేరియుండవచ్చును. కాలక్రమమున పాఠాంతరములు 
(ప్రవేశించియుండును. శ్రీసాంబమూర్తి శాస్రిగారు చూపిన పండ్రెండు దోషములలో 
ఒకటి. 

“సకల సద్దుణ విఖ్యాత సారసాఖ్య 

మహిత పంచాక్షరీమంత్ర మానసాత్మ” యనునది 
ఇది క్రొత్తగా లభించిన తాళపత్ర గ్రంథమందలి పాఠాంతరముల వలన (1-30) 
నిర్దుష్టమైపోయినది. 

“కాకోదర గ్రామణి కంఠగైవేయు” (1-64) అనునది వచనములోని 
భాగము. తాళపత్ర గ్రంథములందు గుడిదీర్ణము లుండవని విజ్ఞులెరుగుదురు. కనుక 
దీనిని 'గ్రామణీ? యని తలచవలెను. వారెత్తి చూపిన తక్కిన పదిదోషములును ఆ 
(ప్రొఢకవితాబంధములును ఈ క్రొత్తతాళప[త్ర (గంథమున గూడనటులే యున్నందున 
వానినట్లే యుంచినాను. వీనిలో “వడి ప్రాస విడంబబంధమై” (1-16)యనునది 
సమానముగా కాక వ్యస్తపదములుగా గ్రహించినచో దోష ముండదనుకొందును. 

“కృతిపతులగు కవిముఖ్యుల” (1-14) అనునది కృతిభర్తలగు కృతికర్తల 
(తిక్కనవంటివారి) గురించిన మాటయని భావించవలెను. 


1. “శ్రీనాథుని రచనలు - పూర్వాపరాలు” సాహితి. సంపుటము 5, సంచికలు 4, 5 జులై - ఆగస్టు 
1966 (ఏలూరు) 


VI 

శ్రీ సాంబమూర్తిశాస్ర్రిగారెత్తి చూపిన తక్కిన దోషములివి. 
సుతుని న్నుద్యుక్తశాంతాత్మునిన్‌ (1-1) 
పుణ్యబుషీశ్వర సప్రతుల్యులంబోలిన (1-25) 
వైభవప్రఖ్యాత వరహరిశ్చంద్రుండు (1-26) 
ఘనుండు కొమరగిరీంద్రుండు కలిగియుండు (1-26) 
నేర్చరతండు (1-28) 
పరమపాతివ్రత్యభావంబు తలంపంగ 
గౌరి గాంబోలు నీ కాంత తలంప (1-40) 
నల్విటు చింత (1-62) 

శాస్త్రిగారు చూపిన యప్రొఢబంధములే కాక నాకు మరికొన్ని తోచినవి. 
1-18 వచనమున శాంతభిక్షావృత్తియతి శాంతయ్య కంకితముగా శ్రీనాథుని కృతి 
రచింపుమని కోరిన సందర్భ మేమాత్రమును అన్వయము సరిగాలేదు. కృతిభర్త 
వంశావతారమును వర్ణించు పద్యములు కూడా కొన్ని యటులే యున్నవి. 1-40 
వచనము చివరభాగముకూడ అన్వయము సరిగాలేదు. ఇట్టివి చూడగా కాలక్రమమున 
పెక్కుదోషములిందు చేరినవని తెలియుచున్నది. అవతారికలోని కొన్ని పద్యములు 
మాత్రము (1, 6, 8, 9, 34) తప్పక శ్రీనాథునివే యని చెప్పవచ్చును. 
ఇతివృత్తము : | 

ఈ శివరాత్రి మాహాత్యమునకు మూలము స్మాందపురాణాంతర్గతమగు 
ఈశాన సంహిత". దానిలో 336 అనుష్టుప్పులందున్న మూడధ్యాయముల కథను 
శ్రీనాథుడనేక వర్ణనలతో పెంచి ఐదాశ్వాసముల ప్రబంధముగా తీర్చిదిద్దినాడు. ఈ 
రెంటికి గల పోలికలు, భేదములు శ్రీ కల్టిసాంబమూర్తి శాస్త్రిగారు ఈశానసంహితకు 
తాము వ్రాసిన పీఠికలో నిచ్చియున్నారు. 

శౌనకాదిమహామునులు సూతుని శివరాత్రి మాహాత్యము నడుగ నాతడు 
(ప్రకయాంతమున శ్రీమన్నారాయణుడు క్రోడాకారమున భూమినుద్ధరించి గర్వముతో 
క్షీరసాగరమున శయనించుట, నిద్ర మేల్కాంచిన బ్రహ్మ శివానుగ్రహమున మరల 
సృష్టి చేసి తానే జగతృర్తనని గర్వించి పాలసముద్రమునపవ్వళించియున్న నారాయణుని 
కవ్వించుట, విరించి నారాయణు లహమహమికతో పాశుపతాస్త్రములు ప్రయోగించుట, 


1. ఆంధ్రసాహిత్య పరిషత్రకాశితము - 44 కాకినాడ 


vil 

లోకములు గగ్గోలు పడుట, మాఘకృష్ణచతుర్దశీమధ్యనిశిని శివు డనలస్తంభాకారముగా 
నవతరించుట, పద్మజపద్మాక్షులు దాని యాద్యంతములు పొడగాననేరక శివుని 
స్తుతించుట, శివుడు వారికి శివరాత్రివతంబుపదేశించుట, తొల్లి యొక 
శివరాత్రిదర్శనమున మహాపాపియైన బ్రాహ్మణుడు శివలోకమున కేగెనని సూతుడనగా 
నా కథ వినిపింపుమని శౌనకాదు లడుగుటతో ప్రథమాశ్వాసము ముగియును. 

దండకారణ్యమున రత్నపురి రాజధానిగా హేమాంగదుడను శబరరాజు 
పాలించుచుండెను. అతని మంత్రి యజ్ఞదత్తుడు. యజ్ఞదత్తుని భార్య సుశీల. ఎంతో 
కాలమునకు పుణ్యోపవాసపవ్రత దానధర్మదేవతారాధనంబుల వలన నామె 
గర్భముదాల్పుట, దోహదములు, ప్రసూతిగృహవర్ణనము, సుకుమారజననము, 
జాతకర్మలు, శైశవము, సంస్కారములు, విద్యాభ్యాసము, యౌవనము, దురభ్యాసములు, 
తల్లిదండ్రుల హితోపదేశము మున్నుగాగలది ద్వితీయాశ్వాసము. 

సుకుమారుని దౌష్ట్రము పెచ్చు పెరుగుట, రాజాతని దేశము వెడల నడచుట, 
సుకుమారుడు కీకటదేశము మీదుగా హూణమండలమున కేగుచు కాంతారమధ్యమున 
నొకతటాకముకడ సేదదీరుట, అచటికొక చండాలకన్యక స్నానార్థమై వచ్చుట, పరస్పర 
మోహశ్ళంగారములు, సాయంనిశావర్ణ్లనములు, సుకుమారుడు భద్రకాళికాన్థానమున 
నుండి రహస్యముగా చండాలకన్యకతో కాపురము సేయుట, శబరులతోడి సహవాసము, 
వారి దుర్వర్తనము హూణమండలమున పొక్కుట, ఇరువురును మరియొక చోటికి 
వెడలిపో నుద్యోగించుట ఆదిగాగలది తృతీయశ్వాసము. 

కాళిజాతర, సుకుమారుడు చండాలకన్యకతో కలిసి కిరాతమండలమున 
వణిక్పథము చేరి బ్రహ్మపురివాడలో కాపురముండుట, సంతానలబ్ది, చండాలి మరణము, 
సుకుమారుడు కూతులతో పాపకార్యము చేయుట, వాని దుశ్చేష్టితము లెరిగి 
యచటివారు ప్రాయశ్చిత్తములు చేసికొనుట, సుకుమారుడు కూతుల వలన 
సంతానముబడయుట, హేమంతవర్ణ్గనము, శివరాత్రివర్ణనము, సుకుమారుడు 
నాగేశ్వరాలయమునకు వచ్చి శివరాత్రిని దర్శించి విగత కల్మషుడై కొంతకాలమునకు 
మరణించుట, కాలకింకరులు వాని గొనిపోవ వచ్చుట, శంకరకింకరులు వారి 
నడ్డగించుట, యుద్ధము, వాదోపవాదములు, యముడులుంబరుని మృత్యువును తన 
కింకరులకు బాసటగా పంపుట, యమభటుల పరాభవము, ప్రమథులు సుకుమారుని 


Vill 

కైలాసమునకు గొనిపోవుట, సుకుమారుడు శివుని స్తుతించి ప్రమథుడగుట 
యనువానితో గూడినది చతుర్థాశ్వాసము. 

తన భటుల పరాభవమును విన్న యముడు చిత్రగుప్తుని సంప్రదించి తన 
యశక్తాధికారము శివునకే విన్నవింప నిశ్చయించుకొని కైలాసమున కేగుట, 
కైలాసవర్ణనము, శివసందర్శనము, శివస్తుతి, యముడు సుకుమారుని పాపకార్యములు 
శివునికి వినిపించుట, శివుడు యమునకు శివరాత్రి మాహాత్యము శివభక్తుల 
లక్షణములు చెప్పుట, యముడు తన లోకమునకు తిరిగి వచ్చి తన భటులకు 
శివరాత్రిమాహాత్య్యము శివభక్తుల లక్షణములు మరల చెప్పుటతో పంచమాశ్వాసము 
ముగియును. 

ఈ శివరాత్రి మాహాత్యమునకే సుకుమార చరిత్రమని నామాంతరము కనుక 
శ్రీనాథు డీసుకుమారుని కథను ప్రబంధోచితవర్ణనలతో పెంచి అట్టి దుష్టుడు కూడా 
శివరాత్రి దర్శనమున పూతుడైనట్లు స్థాపించెను. కాశీఖండమునందలి చతుర్ధాశ్వాసమున 
(76-163) గల గుణనిధికథ యిట్టిదే. పాఫకార్యములందు గుణనిధి వెన్నుదన్ని 
పుట్టినవా డీసుకుమారుడు. సుకుమార చరిత్రమున శ్రీనాథుడు నైషధము కాశీఖండము 
మున్నగు తన పూర్వకృతుల నుండియేకాక భట్టబాణుని కాదంబరిలోని 
రసవంతములగు భాగములనేకము (గ్రహించెను. కనుకనే పూర్వకవిస్తుతి యొనర్చు 
సందర్భమున అవతారికలో శ్రీనాథుడు తొట్టతొలుత “బాణునద్భుత శాస్త్ర 
బహుకళాపారీణు” (1-12) గొనియాడెను. 

గీ. వానిం గలలోనం గానని వనజముఖియు 

వాని మార్పునం బేర్మోని మానవతియు 

వానింగా నాత్మ భావించి వరునిం గవయ 

నప్పళింపని సతియు లేదయ్యె నచట. 

అను శృంగారనైషధమందలి (1-62) పద్యము శివరాత్రి మాహాత్యమున 
(11-94) రసవత్తమముగా విస్తరింపబడినది. 

కాశీఖండము గుణనిధి చరిత్ర మందలి (1౪-114) పద్యమున్నదున్నట్లు 
శివరాత్రి మాహాత్యమున (111-19) అవతరించినది. కాశీఖండమున శివదూతలకును 
యమదూతలకును జరిగిన సంవాదమందలి (1V-127) పద్యములోని మాటలు కొన్ని 
శివరాత్రి మాహాత్యమున (1౪-73) చేరినవి. 


IX 

పుష్పదంతుని మహిమృస్తవమందలి 

“అతీతః పంథానం తవ చ మహిమా వాజ్మనసయో 

. రతద్వ్యావృత్యా యం చకిత మభిధత్తే శ్రుతి రపి, 

స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః 

పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః 
అను శ్లోకములోని మాటలును. 

సనత్ముమార _సంహితాంతర్గత _ శివతత్త్వసుధానిధి యందలి 
శివనామస్మరణాధ్యాయమం దున్న 

“హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ, 

శివ శంకర సర్వాత్మ న్నీలకంఠ నమోస్తుతే.” 
యను శ్లోకమును గూడ శ్రీనాథుడు (17-20 సంస్కృత రగడలో వాడు కొన్నాడు. 

భట్టబాణుని కాదంబరినుండి శ్రీనాథుడు గ్రహించిన వర్ణనము లనేకములు 
శ్రీ కట్టి సాంబమూర్తిశాస్తిగా రుదాహరించి యున్నారు. శివరాత్రి మాహాత్యము 
1-15, 17, 30,96, 97, 98, 1-21, గద్య పద్యములకు మూలములు కాదంబరిలో గలవు. 
పాత్రచిత్రణము, గుణశీలస్వభావముల వర్ణనములు కూడ కాదంబరి నుండి 
సంగ్రహింపబడినవి. ఇందలి కావ్యత్వము గూర్చి శ్రీ చిలుకూరి పాపయ్యశాస్తిగారు 
విపులముగా వ్రాసియున్నారు.* 
పూర్వ ముద్రణములు : 

ఇంతకు పూర్వము శివరాత్రి మాహాత్యము అసమగ్రముగా మూడు సారులు 
పుస్తకరూపమున కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు వారు ప్రకటించినారు. ద్వితీయ 
ముద్రణము 1930లో జరిగింది. ద్వితీయ ముద్రణ పీఠికలో అప్పటి కించుమించు 
_ 12ఏండ్లకు పూర్వము ప్రథమ ముద్రణము జరిగినట్లున్నది. తృతీయ ముద్రణ మెప్పుడు 

జరిగినదో తెలియదు. మొదటి రెండు ముద్రణములకును శివరాత్రిమాహాత్యమును 

తొలిసారిగా పరిష్కరించిన విద్వాన్‌ శ్రీ కట్టి సాంబమూర్తిశాప్రి గారి రెండు పీఠికలున్నవి. 
మూడవ ముద్రణమున గూడ మరల ఆ రెండు పీఠికలే ముద్రితములైనవి. ఆ నాడు 


1. అనుముల రామనాథశాస్రి పరిషృతము. శ్రీ ముదిగొండ బుచ్చిలింగయ్య శాస్త్రిగారి 
పంచాక్షరీ ముద్రాక్షరశాలలో ముద్రితము. హైదరాబాదు, 1992. 
2. ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక సంపుటము 40, సంచికలు 500, కాకినాడ. 


XxX 


వారికి లభించినది నాలుగాశ్వాసముల (గ్రంథమే కనుక శ్రీనాథుడంతే రచించి 
యుండునని యూహించి శ్రీ సాంబమూర్తి గారు తమ పీఠికలో నటులే వ్రాసినారు. 
ఒకటి రెండక్షరములు శిథిలములైనచోటులు పూరించియు మిక్కిలి శిథిలములైన 
భాగములు చుక్కల గుర్తులుంచియు (గ్రంథమును ముద్రించినారు. 

అటు తరువాత శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు సంపాదించి పంపగా 
శివరాత్రి మాహాత్యమునకు మూలమైన ఈశానసంహితను గూడ శ్రీ 
సాంబమూర్తిశాస్రిగారే ఆంధ్రసాహిత్య పరిషత్తు 44వ ప్రచురణముగా విపులమైన 
పీరికతో ప్రకటించినారు. శివరాత్రి మాహాత్య్యమును శ్రీనాథుడు నాలుగాశ్వాసములుగనే 
వ్రాసినట్లు శ్రీ సాంబమూర్తిగారును సంపూర్ణముగా వ్రాసినట్లు శ్రీ బండారు 
తమ్మయ్యగారును వాదించుకొన్నట్లు వారి పీఠికమూలమున తెలియుచున్నది. మీదు 
మిక్కిలి సంస్కృతమున నున్న ఈశానసంహితయే శ్రీనాథుని శివరాత్రి మాహాత్యమున 
కనువాదమని శ్రీ సాంబమూర్తి శాస్రిగారభిప్రాయపడినారు. ఇంకను శివరాత్రి 
మాహాత్య్యమందలి అవతారికాభాగమును ఆశ్వాసాంతములును శ్రీనాథ విరచితములు 
కావనియు కృతిపతియో తదాశ్రితుడో ఈ పనిచేసినట్లు వారు తీర్మానించినారు. ఆయా 
భాగములందలి దోషములను అప్రౌఢకవితాబంధములను ఇందు కుపబలకముగా 
నుదాహరించినారు. భట్టబాణుని కాదంబరీ వచనముల నేతీరుగా శ్రీనాథుడు శివరాత్రి 
మాహాత్యమున అనుసరించినాడో నిరూపించినారు. ఇందుకాంధ్రసాహిత్య 
లోకమెంతయు వారికి బుణపడియున్నది. 
సమగ్ర తాళపత్ర గ్రంథము : 

ఇన్నాళ్లకు శివరాత్రి మాహాత్యము సంపూర్ణ ప్రతి లభించుట మన 
యదృష్టము. తెలంగాణమందలి మెదకు మండలము అందోలు తాలూకా దన్నారం 
(గ్రామ వాస్తవ్యులైన శ్రీ శంకు శంకరప్పగా రీతాళపత్ర గ్రంథమును నా కిచ్చినారు. శ్రీ 
సాంబమూర్తిశాగ్తి గారికి లభించిన ప్రతి కూడా తెలంగాణకు చెందినదే. ఇతరాంధ్ర 
(ప్రాంతములందువలె తెలంగాణమున తాళపత్ర గ్రంథముల సేకరణ జరుగలేదు. 
ఇప్పటికిని ప్రాచీన గ్రంథములు తెలంగాణమున లభించుననుటకీ శివరాత్రి 
మాహాత్యమే సాక్ష్యము. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక (సంపుటి 54-సంచిక 3)లో 
పాల్కురికి సోమనాథుని క్రొత్త రచనము పండితారాధ్యోదాహరణము ప్రకటించితిని. 


Xt 

తెలంగాణమున కొన్ని ప్రాచీన వీరశైవమఠము లున్నవి. ఆయా మఠములందు 
నేలగాబులలో నూర్తకొలది తాళపత్ర గ్రంథములు గడ్డ కట్టుకొని పోవుచున్నవి. వాని 
నుద్ధరించు నాథుడు లేడు. ఇప్పటికే కడచిన ఇరువది ముప్పదేండ్లలో కొన్ని యమూల్య 
గంధములు మనకు శాశ్వతముగా దక్కకుండ పోయినవి. మా యింటినుండి శ్రీనాథుని 
శాలివాహన సప్తశతి పోవుట నే నెరుగుదును. పూర్వ సంస్థానాధీశ్వరుల కడను కొందరు 
వ్యక్తులవద్దను పోయినవిపోగా మిగిలియున్న (గ్రంథములనైనను సేకరించి 
(ప్రాచ్యలిఖితపుస్తక భాండాగార మొకటి స్థాపించవలెనని ప్రభుత్వమువారికిని 
ప్రజాసంస్థలకును ఒక దశాబ్దముగా ' మొరపెట్టుకొనుచున్నాను. కాని యది 
యరణ్యరోదన మైనది. ఇక కొన్నాళ్ళకు మిగిలిన గ్రంథములు కూడా పాడైపోయిన 
తర్వాత ఎవ్వరును చేయగలిగిన దేమియు నుండదు. 

ప్రస్తుతము లభించిన శివరాత్రిమాహాత్యము తాళపత్రప్రతి వయస్సు 
ఇన్నూరేండ్లకు పైగా నుండును. వ్రాయసకాని పొరపాటులు కొన్ని యున్నను ఇది 
మిక్కిలి చక్కని ప్రతి. చక్కనిదేకాదు సమగ్రమైన ప్రతి. దీనిలో నైదాశ్వాసము లుండుటే 
కాక పూర్వముద్రితములైన నాలుగాశ్వాసములందు లేని కొన్ని క్రొత్త పద్యము లధికముగా 
నున్నవి. పూర్వము[ద్రణములందలి శిథిలభాగములన్నియు దీనిలో భద్రముగా నున్నవి. 
ఇంకను దీనిలో కొన్ని పాఠభేదములు కూడ ఉన్నవి. పూర్వముద్రణములందు 
దోషజుష్టము లనుకొన్న భాగములు కొన్ని ఈ క్రొత్త పాఠముల వలన గుణయుక్తము 
లగుచున్నవి. ఐనను ఒండు రెండు శైథిల్యములు గ్రంథపాతము లిందును లేకపోలేదు. 
మరియొక ప్రతి యెన్నడైన లభించినచో అప్పుడీ శివరాత్రి మాహాత్యము సమగ్రతర 
మగును. 
పంచమాశ్వాసము : 

పూర్వ ముద్రణములందు లేని పంచమాశ్వాస మిందు గలదు. 

చతుర్థాశ్వాసాంతమున మునులు సూతునితో “చిన్నవోయి యముం డేమిచేసెం బిదప” 
అని యడిగిన ప్రశ్నకు సమాధాన మీ పంచమాశ్వాసము. ఇందు 61 గద్య 
పద్యములున్నవి. శివదూతలవలన తన భటులకు జరిగిన పరాభవమును విన్న 
యముడు చిత్రగుప్తుని సంప్రదించి తన యశక్తాధికారమును గూర్చి పరమశివునకే 
విన్నవింప నిశ్చయించుకొని కైలాసమునకు పోవుట, కైలాసవర్ణనము, శివస్తుతి, 


Xil 

సుకుమారుని పాపకార్యములు చెప్పుట, శివుడు సమాధానముగా శివరాత్రి 
మాహాత్య్యమును శివభక్తుల లక్షణములను చెప్పుట, యముడు తన లోకమునకు 
తిరిగి వచ్చి తన భటులకు శివుడు చెప్పిన వన్నియు మరల చెప్పుట యిందలి 
వృత్తాంతము. ఈశాన సంహితయందలి (౧-౧౩౦శ్లోకములు) చివరి యధ్యాయమున 
కిది తెలుగుసేత. 
అధిక పద్యములు : 

పూర్వముద్రణము నాలుగాశ్వాసములలో లేని కొన్ని పద్యములు దీనిలో 
అధికముగా నున్నవి. అవి యివి. 

ప్రథమాశ్వాసము -౭-౧౧,౧౨౩ 

ద్వితీయాశ్వాసము-౧౦౩ -౧౦౭ | 

తృతీయాశ్వాసము-౪౫,౧౨౩ లో కొంత-౧౩౧ 

చతుర్థాశ్వాసము- ౯ లో కొంత-౧౪ 

పూర్వ ముద్రణమున నున్న కొన్ని పద్యములీ తాళపత్రగ్రంథమున లేవు. 
అవి యివి. 

ప్రథమాశ్వాసము - ౯౬ 

ద్వితీయాశ్వాసము- ౫౯,౧౦౫ 

తృతీయాశ్వాసము- ౨౪,౧౩౨ 

ఈ పద్యములం దవసరమైనవాని గ్రంథభాగమున జేర్చి యనవసరమైన 
వాని నధోభాగమున జేర్చినాను. 
పరిష్క్మరణము : 

పూర్వముద్రణమందలి శిథిలభాగము లీ క్రొత్త తాళపత్ర గ్రంథముసాయమున 
పూరించినవి స్పష్టముగా తెలియుటకై ( ) ఇట్టి కుండలీకరణములం దుంచినాను. 
పంచమాశ్వాసమున నిట్టి కుండలీకరణములు కొలది యాధారములతో నేను 
పూరించినవాని కుపయోగించినాను. వ్రాయసకాని పొరపాటువలననో మరెందుచేతనో 
జారిపోయినభాగము లే యాధారము లేకుండ నేను పూరించినవానిని [ ] ఇట్టి 
గుర్తులందుంచినాను. పూర్వముద్రణమున నుండియు ఈ తాళపత్రమున లేని 
భాగములకు *( ) ఇట్టి గుర్తులుంచి యధోజ్ఞాపికలందు పేర్కొన్నాను. 


Xiil 

పూర్వ ముద్రణముతో నీ క్రొత్త (గ్రంథమును పోల్చి చూడగా 
పాఠభేదములనేకము కనబడినవి. కొన్ని చోట్ల పూర్వముద్రితపాఠములే 
సమంజసములని తోచినవి. నా బుద్ధికి సమంజసములని తోచినవానిని గ్రంథభాగమున 
నుంచి తక్కిన వాని నధోజ్ఞాపికలందు పేర్కొన్నాను. పూర్వముద్రణ పాఠములకు ము. 
అనియు, క్రొత్త తాళపత్ర పాఠములకు తా. అనియు గుర్తులుంచి యథాసంఖ్యముగా 
అధోజ్ఞాపికలం దాయా పాఠాంతరములు పేర్కొన్నాను. ఈ రెండుతీరుల పాఠములును 
సరికావను కొన్ని చోటులందు నా మాట లుంచి రెండు విధముల పాఠములు దిగువన 
పేర్కొన్నాను. పంచమాశ్వాసము క్రొత్త దగుటచే దానికి పూర్వముద్రిత పాఠము లీయ 
నక్కరలేకపోయినది. కేవలము తాళపత్రపాఠములు క్రింద సూచించి నా సవరణలతో 
పూరించినాను. కొన్ని తావులందు వ్రాయసకాని పొరపాటులని స్పష్టముగా 
తెలియువానిని కూడ క్రింద సూచించినాను. తాళపత్ర గ్రంథములోని విషయము 
లెట్లున్నవో తెలియవలెనను ఉద్దేశముతో నట్లు చేసినాను. ఛందోభంగములు నాకు 
తెలియని పదబంధము లున్న చోట ప్రశ్నార్థక చిహ్నము లుంచి విడిచినాను. 

. చతుర్థాశ్వాసము పుట 132లోని ౮౮వ తాళవృత్తము లక్షణము తెలియరాదు. 
దీనిని ప్రస్తరించి చూడగా హరిగతి రగడకు రెట్టింపని తోచినది. నాలుగేసి మాత్రల 
గణము లెనిమిదింటి కొక పాదముగాను ఐదవ గణము ప్రథమాక్షరము యతిగాను 
ఉన్నట్లు తెలియుచున్నది. పంచమాశ్వాసము పుటలు 142- 148లోని ౨౧వ సంస్కృత 
రగడ తాళపత్రగ్రంథమున గజిబిజిగానున్నది.. మొదటి నాల్గు పాదముల చివరన 
విరుపు గుర్తులున్నవి. తక్కినదంతయు వచనమువలె గుర్తులు లేక యున్నది. ఈ 
భాగము కూడ రగడకు చెందినదేయని తెలిసి కొనుటకు చాలా సమయము పట్టినది. 
వ్రాత తప్పులు గ్రంథపాతము లిందు పెక్కులున్నవి. పై తాళవృత్తమునకును దీనికిని 
లక్షణము సామాన్యము. ఈ రగదను ఆర్యావృత్తములుగా విభజింపవచ్చును కూడ. 

కృతిభర్త యింటిపేరు పువ్వలపువారని పూర్వముద్రణమున నున్నది. కాని 
నాకు లభించిన తాళపత్రమున నుప్పలపువారని యుండుటచే నేనీపాఠమే 
సమంజసమని తలంచుచున్నాను. ఉత్సలమను మాట కిది వికృతియై యుండవచ్చును. 
కృతిభర్త వంశమునకు మూలపురుషుడైన పోలిదేవయ్య “కడిమిమై నిరువత్తుగండనిచే 
మల్లికార్డును కుత్సలం బర్ధిం బడసె (1-22), కావున నిట్టి పేరు కలిగియుండునని 
ఊహించుచున్నాను. 


XIV 

నా పరిష్క్మరణము, పాఠాంతరములు నెన్నుకొను విధానము నిర్చుష్టమని 
ఘంటాపథముగా చెప్పజాలను. నా యల్పబుద్ధికి తోచినంత నేను చేసినాను. పండితులు 
సహృదయులు సవరణలు సూచించినచో మలిముద్రణమున దిద్దుకొందును. 
అచ్చుతప్పులు లేకుండ తెలుగు పుస్తకము ప్రకటిత మగుట పూర్వ జన్మ సుకృతము. 
నే నంతటి పుణ్యమునకు నోచుకొనలేదు. చిట్టచివరన సవరణల నిచ్చియున్నాను. 
సహృదయులది గమనింప ప్రార్థన. 
కృతజ్ఞతలు 3 

ఇన్నాళ్లు అసమగ్రము బహుశిథిలముగా నున్న శివరాత్రిమాహాత్య మీనాటికి 
సమగ్రముగా వెలువడుటకు కారణము క్రొత్తగా దొరికిన తాళపత్ర గ్రంథము. దయతో 
దాని నిచ్చిన శ్రీ శంకు శంకరప్పగారి కెంతయు కృతజ్ఞుడను. ఈ గ్రంథమును 
ప్రకటించి పుణ్యముకట్టుకొన్న హైద్రాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు వారికి, దీని 
పరిష్మరణసమయమున నాకు కలిగిన సంశయములు తీర్చిన గురుపాదులు 
శ్రీమదాచార్య రఘునాథ చక్రవర్తి గారికిని కృతజ్ఞుడను. 


1-8-117/2 చిక్కడపల్లి, 
హైదరాబాదు-20 
శా.శ. ౧౮౮౮ పరాభవ భాద్రపద 
శుద్ధ అష్టమి, బుధవారం. 
21-9-1966 
బి. రామరాజు 


ద్వితీయ ముద్రణ పీఠిక 


ప్రథమ ముద్రణమును చూచి కొన్ని సవరణలు సూచించిన పూజ్యులు 
శ్రీమాన్‌ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారికి బ్రహ్మశ్రీ శ్రీయుతులు విద్వాన్‌ కట్టి 
సాంబమూర్తి శాస్త్రి గారికిని కృతజ్ఞతలు. సహృదయులు ఇంకేమైన సవరణలు 


సూచించినచో తరువాత ముద్రణమున దిద్దుకొందును. 


బి. రామరాజు 
15-3-68 


తృతీయ ముద్రణ పీఠిక 


తాళపత్రగ్రంథములలో ఆయా లేఖకుల సామర్భాసామర్థ్యములను బట్టి 
పెక్కు పాఠాంతరములు దృగ్గోచరము లగుచుండును. వానిలో కవి హృదయమును 
పట్టి ఈయగల సందర్భోచితములైన పాఠముల నెన్నుకొనుటలో పరిష్కర్త తన 
నేర్పును కనపరచవలెను. ఈ ముద్రణమున క్రిందటి ముద్రణమునందలి 
పాఠముల కంటె భిన్నములైనవి అనేకములున్నవి. అవి మూలగ్రంథములను 
పునఃపరిశీలించి చేర్చబడినవి కావున సమాలోచనపరులైన పండిత పాఠకుల 
సమాదరణ పాత్రములు కాగలవని నా విశ్వాసము. దీనికీరూపమును 
సంతరించుటలో మదంతేవాసి డా! వల్లపురెడ్డి బుచ్చారెడ్డి తీసికొనిన 
అనితరసామాన్యమైన (శ్రద్ధకు గుర్తుగా అనేకమంగళాశాసనములు. 


జ. రామరాజు 
16-4-2007 


శ్రీరస్తు 
శివరాత్రిమాహాత్యము 
(సుకుమారచరిత్రము) 


ప్రథమాశ్వాసము 





0 


ఇష్టదేవతా ప్రార్థనాదికము 





శ్రీ(గౌరీ స్తనగంధసారఘుస్ఫణశ్రీ) 'వాసితోరస్థ్సలీ 

నాగాధీ శవిశిష్టసంస్తవలసన్నాళీకపాదద్వయ 

ప్రాగల్భ్యుండగు శంకరుండు మనుచుం (బ్రత్యక్షమై యెప్పుడు 
?మోగీం[ద్రాభుని ముమ్మడీంద్రసుతుని న్నుద్యుక్తశాంతా 'ఖ్యునిక. 


శ్రీరామారమణుం డశేషజగతీక్షేమంకర(ప్రక్రియా 
భారాయత్తమనస్కుం డార్యజనేసంభావ్యుండు భవ్యాత్ముందై 
గారా మారంగ ముమ్మమాంబికసుతుక£ గౌరీశభక్తాగ్రణిక 

ధీరు న్ముమ్మయశాంతుని కన్మనుచుతన్‌ దీర్చాయురర్థాఢ్యుంగక. ౨ 


నాలుగు మోములం దనర నాలుగు వేదము లభ్యసించుచుః 

నాలుగు నైదు రూపముల నవ్యసుఖ (స్థితి సృష్ట చేయుచు ' 

న్నాలిని బుక్కిటం దిడి విహాయసవీథిని నంచ నెక్కి తాం 

జాలం జరించు బ్రహ్మ ఘనశాంతుండు శాంతనం బ్రోచుం గావుతక. ౩ 





. ము. వాణి. 2. ము. యోగీంద్రాఖ్యుని 3.ము.త్కు 4. తా. సంస్తవ్యుండు. 5.ము.మనుచు 
సందీర్హాయు . 6. ము. చేసియుక. 


రం 


ప్రథమాశ్వాసము 


హరిహరపద్మజాదులగు నాద్యులు సంతతభక్తియుక్తులై 

చిరమగు నిష్టసంపదలం జేకొని లోకముల= సృజింపంగా 

నరుదుగం బ్రేమం బ్రోవ లయమందంగం జేయంగం గర్త లైరి నీ 
1పరమహనీయతత్త్వ మనివార్యము సద్దుణశీల పార్వతీ. ౪ 


మదనుం గన్నతల్లి మాధవు నిల్లాలు 

(బ్రతుకు లెల్లం దానె పట్టిచూడ 

ముఖ్యమైన లక్ష్మి ముమ్మయశాంతాత్ము 

మందిరంబునందు మసలుచుండు. ౫ 


కవి కవితాబ్ధిలోన ముఖగహ్వర మోడయు జిహ్వ త్రెడ్డు హృ 

త్సవనుండు పీలికాండు మృదుభాషలు రత్నము (లై చెలంగంగా 

కవి పర)మాత్మవ ర్తకుని కైవడి నీకు విశేషసత్మృతుల్‌ 

గవయంగ “వచ్చె నీవలనం గావ్య "సుఖాత్ముండ [పోలె] భారతీ. ౬ 


యుక్తాయుక్త నిరీక్షణ 

శక్తుండుగాం డీతం డన కజస్రము కరుణా 

సక్తమతి మమ్ముం బ్రోవుము 

భక్తపరాధీన వీరభద్రస్వామీ. ౭ 


ప్ర[కట]గర్జారౌద్రభాసితచంచలో 
ద్ధామనీలాంబుదశ్యామహదేహు 
దనుజదర్పధ్వాంతదారుణసప్ప్తార్చిం 
బన్నగకేయూరుం బ్రకటమూర్తి 
దారిత శ్రీస్థిరాదర [వరహ ]స్తుని 
దక్షాధ్వరాటవీదావదహను 
శమనజిహ్వాభీలసంకాశఘోరాసి 
దక్షిణదోర్దండధారు వీర 





1. తా. వర. 2. ము. నిచ్చె. 8. ము, సుఖస్థితి యిచ్చుంగావుతన్‌. 


శివరాత్రిమాహాత్యము 


ఆ. వె. భద్రు భక్తచిత్తపరిపూర్ణు వాసవ 


2 


ఆ.వె. 


వం[దితాం]ఘ్రియుగ్భు వారణాసు 
రారిమూర్తియైన యభినవరూపుని 
సన్నుతింతు నేను సరస మెసంగ ౮ 


దక్షాధ్వరధ్వాంతద [ళనభ]ద్రో డ్రేక 
సప్తాశ్వుం డేదేవు చండహేతి 


_ భుగ్నస్ఫుటాభీలభువనసంక్షోభైక 


గరళ మేదేవు నాక్రమ్యభుక్తి 
నిఖిలావనీభారనిర్మలనిర్మాణ 
కరణంబు లే[దేవు క ]ంకణంబు 


లంధకాసురభీమహంకారపాథోధి 


బాడబం బేదేవు భయదశూల 


మమరవరకిరీటవిమలకోటీ రట 
న్నిబిడమణిమయూఖని(వ)హరుచిర 

పాదపద్ముం డైన పలివెల కొప్పయ్య 

నర్థితోడం గొల్తు నహరహంబు. ౯ 


పృథివిని భూధరావలి గభీరము సాగరసప్తకంబు త 
త్రథితనిబంధనంబు వియదంతర మెల్ల కటిప్రదేశ మా 
పృథుతరలోకసంఘములు భీమపిచండ మజాండమాలికా 
గ్రథనము నీదు మస్తమని కాంతురు సిద్ధివినాయకాధిపా. ౧౦ 


భావమునం దలంతు మద్దురు 

భావితలోకుని మదీశుం బరమేశసముక 

శ్రేవమతగర్వనిర్వహ 

ణావిష్కృతకీర్తిం బండితారాధ్యవరుక. ౧౧ 


29 


కం. 


కం, 


ప్రథమాశ్వాసము 


బాణు నద్భుతశాస్త బహుకలాపారీణుం 
బ్రకటవరకవితా [భ్యాసు వ్యాసు] 
బంధురగాంభీర్య "బంధు సుబంధు వి 
స్ఫురితమహోన్నతిస్తోము సోముం 
జిరతరమతిభద్రుం జెన్నారు శివభద్రు 
నతులగుణస్సారు నమ్మయూరు 
వరనీతిచాతురీవాగ్భూతి భవభూతి 
(ముఖ్యసజ్ఞనదయా)మోఘు మాఘు 


ఘను వినూత్నవికాసు శ్రీ కాలిదాసు 
దండి కావ్యానులాపవాగ్ధండి దండిం 
జిత్రవాద్దంభణ'ప్రఖ్యుం జిత్త పాఖ్యుం 
దగిలి మలహణు విలహణు. (దలంతు నెపుడు.) ౧౨ 


ఉన్నతమైన *్యయంధ్రకవితోక్తుల నెంతయుం బ్రోడలైన యా 
నన్నయభట్టుం దిక్కకవినాయకుం దత్త్స్రము శంభుదాసు(ని 

నృన్నగుం బోలు నా కమలనాభునిం జేరి భజింతు నెంతయు౯ 
సన్నుతశబ్దశాస్తముల సంఘట(నంబు ఘటించు వేడుకః ౧౩ 


కృతిపతులగు కవిముఖ్యుల 

సతతముం గొనియాడి వారి సన్నుత(కరుణా 

మతికిం బాత్రుండ నేనే 
వితతంబగు కవిత చెప్ప వెరవని మతితోజ. ౧౪ 


(ఉజవైన సుకవి) కోటుల 
తెజం “గిది యని తప్పు లెల్ల 6 దీర్తురు వశులై 





1. ము.బంధానుబంధవి. 2. ము. యాంధ్ర. 5: ము.దెజ్జన. 4. ము. గిధే. 


శివరాత్రిమాహాత్యము 5 


' యెటుంయగరు సుకవులం గుకవులు | 
కటికులు 'వలుకుటయ నేరు గర్వ ప్రాఢిః. ౧౫ 


ఉ. పద్యగణాక్షర ప్రకరభావరసార్థగుణ(ప్రపూర్ణమై 
హృద్యవిలాస)శబ్దపద హేతుకళారసస త్రియాఢ్యమై 
యాద్యులు చన్న మార్గమున నావళివ్రాసవిడంబబంధమై 
చోద్యము గాంగం జెప్పు కృతి శోతృసుఖావహ మెల్లచోటులక. 


శా. (జాతాజాతచరాచర(ప్రతతికి=) *సంభూతకస్థానమై 
ఖ్యాతంబై బుధహృద్యమంగళకవీంద్రాచార్యసం సేవ్యమై 
యాతారార్మసుధాంశువై కమలజాతాకల్పమై యెప్పుడు£ 
జ్యోతిశ్చక్రముం బోలెం గ్రాల వలదా సొం(పారి కావ్యం బిల£.) 


వ. అని యిష్టదేవతాప్రార్థనంబును, గురుప్రశంసయుం, గవీశ్వర 
ప్రస్తుతియుంగు కవినిరాకరణంబునుం జేసి యొక్క కవితావిధానంబు 
శైవంబుగా సుకుమారచరిత్రంబు (చెప్పం బూనిన యవసరంబున) 
స్వస్తి శ్రీపర్వతస్వయంభూ శ్రీ లింగచక్రవర్తి శ్రీమన్మల్లికార్జునమహాదేవుని 
ముఖమండపంబున సుఖాసీనులయి యంచుగండ(దేవ)పృ్ఫథ్వీమహి 
(మహత్తును, నానాదేశాగతానేక బ్రాహ్మణ) భక్షప్రకరంబులును, 
విజయన దృక్షులగం శంద్భక్షత్రియులును, ధనవతినమాన . 
సంపద్భాసితులగు వైశ్యులును, నిర్వక్రపరాక్రములగు వీరభటులును, 
*(శంకరపురాధ్యక్షులును,) స్థానా(ధికారులును, బాహత్తరినియోగ 
బును, గుండలి దండలానక *ేపేరణి (పంఖణంబులైన 
చతుర్విధనృత్తగీత వాద్యాభిజ్ఞులును, గళావిలాన 5కరణాసన 
బంధురబంధభేదంబులం *గందర్పనంగర (వ్ర వీణలయిన 
(కురంగలోచనలును బలసియుండ, శ్రీశాంతభిక్షావృత్తియతీశ్వరుండు 
శివకథావిధానంబులం బ్రొద్దులు పుచ్చుచుం దన మూలభృత్యుండగు 





1. తా. గలుగుటయె.. 2. తా. సంఘాతక. 3. తాళపత్రమున లేదు. 4తా. 
ప్రేరణ (ప్రేక్ష్యకంబులైన. 5. ము. కరుణాబంధుర. 6.ము. _ గంధర్వసంగర 
7. తా. బ్రొద్దుపుచ్చుచు. 


em 


ప్రథమాశ్వాసము 


“నుప్పలపు ముమ్మడిదేవయ్య శాంతునిం గనుంగొని నీ పేర (నంకితంబుగా 
నంధ్రభాషా) కవిత్వంబున నీ కథ యుపన్యసింపుమనిన మహాప్రసాదంబని 
సతృవిసార్వభౌముండగు శ్రీనాథ కవివరేణ్యుని గృపావిశేషంబునం గాంచి 
శ్రీమన్మల్లికార్డునమహాదేవ(దేవు పాదపద్మారాధకులగు) అంచుగండముఖ్యి 
రేవణసిద్ధయేకోరామేశ్వర పండితారాధ్యాదిచాతుర్వర్హ్యంబులం గలిగిన 
మ(తంబులుయందు (పండితారాధ్యహస్తసంభూతవంశంబులయందు 
నుద్భవం) బందిన మల్లినాథగురుండు. ౧౮ 


_ లింగార్చన క్రియాలీల నేప్రొద్దును 


గరికాలి చోడని కరణివాండు 
జంగమారాధనాసక్తిమై (నేపారు 

బల్లాణ భూనాథు పాడివాండు 
పరమశైవాచారపాండిత్యవిస్ఫూర్తి 

సంగన బసువయ్య) సరణివాండు 
వరధర్శచాతురీవైభవఖ్యాతిచే 
. *చెన్నమరాయని చెలువువాండు 


ననంగ నిద్ధాత్రి నింపారు నభిలకళల 
సకలనిర్మాణవిద్యాప్రశస్తుం డనంగ 

మానితైశ్వర్యసం ప్రాప(మహితయశుండు) 
మల్లికార్డునయోగిసమాజీ వరుండు. ౧౯ 


ఆతని వంశంబునం [బై 

*భ్యాతచరిత్రప్రతాపకలనాధర్ముం 

దాతతవిక్రమశీలుండు 
భూతలమునం గొమ్మవిభుండు పొలుపై వెల ష్ష్‌ ౨౦ 


1. ము, పువ్వలపు. 2. ము. వరుణా....లోష్ట 3. తా. భూనాథు. 
4*ఓ ము. నేనను. 5. ము. పరుండు. 6. ము. ఖ్యాతిగం జరితప్రతాప 


శివరాత్రిమాహాత్యము శై 


వ. తదనుసంభవుండు. ౨౧ 


స్స్‌ 'చ్చేంపూరి ఖీమేశుం జెలువార గుండెలం 

బూజ గావించిన పుణ్యమూర్తి 
కడిమిమై నిరువత్తుగండనిచే మల్లి 

కార్డును కుత్పలం బర్ధిం బడసెం 
గొలని రామారెడ్డివలన (శ్రీగిరినాథు 

కర్పించె *భూషణాల్‌ గ్రరిమతోడ (?) 
భక్తి రాజాఖ్యుచేం బర్వతేశ్వరునకు 

నర్చించెం *జెరువాలు నాతుకూరు 


గీ. _ ధరణిం ద్రిపురాంతకున కాముదాలపల్లి 
రాయవేశ్యా “భుజంగువల్లావ యిచ్చె 
నిట్టి పౌరుష (సంపన్నుం డిద్దయశుండు) 
పోలిదేవయ్య చెన్నారుం బుణ్యమూర్తి. హం 


వ. - ఆగురుస్వామి నిజవంశాచారంబునకుం దగిన తలోదరిం బరిణయం 
బయ్యె నంత. ౨౩ 


గౌరీతలోదరి గాంబోలు నీ భా(మ 
కారుణ్యవిస్ఫూర్తి గలిగి)యుండు 

శ్రీలక్ష్మి గాంబోలుం జెలువ సౌభాగ్యంబు 
దిక్కుల నెల్లను బిక్కటిల్లు 

వాగ్దేవి గాంబోలు *వామాక్షి బహుశాస్త్ర 
పాండిత్యవిస్ఫూర్తి 6 బరిఢవించు 

నింద్రాణి గాంబోలు నిందునిభాస్య (దాం 
బావన) ఖ్యాతిమైం బరంగుచుండు 


rr 








1. ము. చేవూరి. 2.ము.భరణాలు. 3.ము. జెరువాడు, 4. తా. భుజంగమర్గావ, 5.ము. వర్ణిత. 


8 ప్రథమాశ్వాసము 


గీ. _ ననంగ నేప్రొద్దు గుణముల నతిశయిల్లి 
"పరంగు శ్రీశైలనాధథుని పట్టణమునం 
బోలిదేవయ్య కులసతి పుణ్యచరిత 
ముదితిపరిజననికురుంబ ముమ్మమాంబ. ౨౪ 


ఉ. పోలయ ముమ్మమాంబికలు పుణ్యచరిత్రుల భ క్షియుక్తులం 
బోలంగం గాంచి రేర్చడంగం బుణ్యబుషీశ్వరసప్తకంబునుం 
బోలిన పుత్రసప్తకము భూతహితార్థగుణ ప్రవృత్తి కై 
లాలితవిక్రమోన్నతుల లక్షణదివ్యవిచక్షణాత్ములన్‌. ౨౫ 


2 


రోమామనోహరరతిరాజినిభుండు శ్రీ 
మల్లినాథాఖ్యుండు మహిమ వెలయు 
(ధర్మార్థసం)చార నిర్మలస్వాంతుండు 
శ్రీగిరినాథయ్య చెలువు మీటు 
బరమశైవాచారపొండిత్యగరిమల 
“సెట్టి దేవాఖ్యుండు చెన్ను మీటు 
వైభవప్రఖ్యాతవరహరిశ్చంద్రుండు 
భీమేశ్వరస్వా(మి పెంపు మీజు) 


గీ. _ వెలయు ముమ్మడిదేవయ్య వినుతకీర్తి 
ఘనుడు కొమరగిరీంద్రుండు కలిమి నుండు 
(భూతి) బోతలింగాఖ్యుండు పొలుపు మీటు 
సప్తబుషులకు నేప్రొద్దు సము(లనంగ.) ౬౨ 


క. (వారలలోపల సెట్టియ 
ధారుణి శ్రీపర్వతేశు దండాధీశుం 





ఇ ఈ పద్యము తాళపత్రగ్రంథమున లేదు. 
1. ము, పరగ. 2. ము.సజ్జన. 38. తా. నిభుండనా. 4. తా.చిట్టి. 


శివరాత్రిమాహాత్యము 


2» 


బై 


డారయ ననంగా వెలసెను) 
కారణజన్ముండు (నవ్యకావ్యాసక్తి£౯. ) ౨౭ 
(శివరాత్రి నిత్యంబు జెల్లించు విఖ్యాతి 

బసువయ్య దండాధి పాటివాండు) 
లింగార్చనక్రియా(లీలల నేప్రొద్దు 

సురియ చౌడాధీశు సొబగువాండు 
పరమలింగధ్యానపారీణసద్చుద్ధి 

నల్లమప్రభులీల నలరువాండు 
'రుచ్యర్చణక్రియారూఢిని ధారుణి 

మాదర చెన్నయ్య మహిమవాండు 


చెలగె గురులింగజంగమసేవకుండు 

మల్లికార్డునశివునకు మంత్రి యనంగం 

దూర్చునాం డెల్లం బాలించు నేర్ప రతండు 

శ్రీసమేతుండు పోలయసెట్టి విభుండు. ౨౮ 


అమ్మహాత్ముండు దన *వర్ణంబునకుం దగిన వర్ణనీయయగు సాధ్వి 
వివాహంబయ్యె నంత. ౨౯ 


పార్వతీమూర్తియు భారతీదేవియు 
నిందిరారూపంబు నింద్రుసతియు 


 రోహిణీదేవియు రుక్మిణీ దేవియు 


స్వాహాస్వధాతుల శక్తిచయము 
గంధర్వసతులును గందర్పు భామయుం 

గశ్యపు సాధ్వులుం గ్రతువు “సత్రియు 
వరవసిష్టుని రాణి ధరం గుంభసంభవు 

రామయు నాదిత్యు రమణిం గూడి 


1. తా.రిచ్యయన క్రియాలీలల నిద్దాత్రి 2. ము. వర్ణనంబునకు 3. తా. నాతియు. 


4. ము,సతులు 


10 


2» 


ప్రథమాశ్వాసము 


ధరణి నొక్కటం బుట్టించె ధాత 'యనంగ 

మగువ సెట్టిదేవాఖ్యుని మారమాంబ 

సకలసద్దుణ విఖ్యాతిసామనస్య 
మహితపంచాక్షరీమంత్రీమంజులాత్మ. 3౦ 


సెట్టియో మారమ గాంచెను ' 

దట్టుల భీమయ్యం బ్రోలధరణీధవునిన్‌ 

"దుట్టురగండని ముమ్మయ 

“సెట్టన విలసిల్లు వీరశేఖరు "నర్ధిన్‌. ౩౧ 


పారావారగభీరుండు 

నారీజనమన్మథుండు నరనుతుం డనంగా 

ధారుణి సెట్టియ భీముండు 

వారక వర్ధిల్లు నెపుడు వైభవ మలరన్‌. ౩౨ 


లాలితవైభవళీలుండు 

లోలాక్షీమన్మథుండు లోకఖ్యాతుం 

డాలోలచరిత్రుండు ధరం 

బ్రోలామాత్యుండు వెలసె బుణ్యోదయుండై. ౩౩. 


పంచాక్షరీమంత్రపారిజాతోద్భూత 

ఫలము లేగురువు సంభాషణములు 
వీరశైవాచారవిమలమార్గానూన 

శాశ్వతం బేగురుస్వామి మహిమ 
నిఖిలీదేశాధీశనివహ *ప్రణామైక 

పాత్ర మేగురుమూర్తి పాదయుగళి 





1. తా. నాంయగ. 2 ము. సారసాఖ్య, 3. ము. మానసాత్మ. 4. తాయమరం. 
5. ము. మట్లుర. 6. తా. సెట్టియ. 7. తా.దర్ధి౬ 8. తా. దేవాధీశ. 
9. ము 


శివరాత్రిమావాత్యము 44 


ఆ. వె. 


శంకరపూజాప్రశస్తదీక్షాజనా 
హాద మేగురువు హస్తాంబుజాత 


మనంగం బండిత చెనమల్లికార్డునునకుం 

బౌత్రరత్నబు సెట్టియ ప్రభుసుతుండు 
మారమాంబాతనూజుండు మహితయశుండు 

వెలయు ముమ్మడి దేవయ్య వినుతకీర్తి. 3౪ 


శ్రీగిరి తూర్పుదేశమునం జెన్నగు భక్తి మహత్త్వ (మర్ధిం దా 
నా)గమవేదశా(సప్త్రముల నంచితధర్మ్శ్మకథాప్రసంగతి£ 
(యాగువిశేషసూత్రముల నాయతశక్తి సుభక్తియు(క్తుందై) 
(శ్రీగురుండైన పోలగురు సెట్టియ ముమ్మయ) చెప్ప నొప్పెడుక. 


వారక (సెట్టియ వీరన) 

సారార్థము లయిన కృతుల సభలోపలం దా. 

గారామారంగం బలికిన 

శారద యీ రూపనంగ జగతి జరించెః. 3౬ 


(వారిలోన వెలసె వరజయగండండు 

బిజ్జులాఖ్యమానభీకరుండు 

బసవశంకరుండు పరవాదిమండూక | 
భయదపన్నగుండు భక్తిఘనుండు. 3౭ 


శ్వేతాంబరుం బొలియించిన 

ఖ్యాతచరిత్రుండు జైనకాకోదరతా 

ర్యాతతబిరుదాంకుడు సం 

జాతప్రవిలీనవిరుదసన్మతుం డెలమి౯. ౩౮ 





1. తా. శ్రుతుల. 2. తా. రూపునందు. 3. తా. భక్త. 4 ము. పీంతాబరు. 


5. తా. సమ్మదు. 


12 


౭ 


రా 


ప్రథమాశ్వాసము 


పరిణయమయ్యెం గాంతం గులభామిని రుద్రయపుత్రి శాంకరిః 
"సరసకలాభిరామం గులసంస్తుతం బుణ్యచరిత్ర యుక్తయె 
యరయంగం బుట్టినట్టి (తిపురాంబికకూంతురు భాగ్యదేవతం 
బరమపతివ్రతానిలయ భాసురనిర్మలగాత్రి నర్ధిమై. ౩౯ 


పరమపాతివ్రత్యభావంబు నందున 

గౌరి గాంబోలు నీకాంత తలంప 
సకలసంపత్సూర్తి చాతుర్యమహిమల 

నిందిర గాంబోలు నిందువదన 
సకలవిద్యాప్రాధి సడిసన్న గరిమల 

భారతి *గాంబోలు భామ యెపుడు 
సర్వలక్షణగుణసంపన్నతోన్నతి 

నింద్రాణి గాంబోలు నీశుభాంగి 


యనంగ నిద్దాత్రి నేప్రొద్దు నతిశయిల్లెం 

బరంగ ముమ్మడి దేవయ్య భామ జగతిం 

*గామితార్మై కసంధానకల్పవల్లి 

యుజ్వలద్దుణనికురుంబ యొమ్మమాంబ. ౪౦ 


ముమ్మడిదేవచంద్రునకు ముఖ్యతలోదరి యొమ్మమాంబకుజు 
(సమ్మదశైవశా స్తపరసంచితనిర్మల) శుద్ధోయుక్తికి 

న్నిమ్మహి నెల్లవారలకు నీప్పితవస్తువిధాయియై ధరః 

సమ్మతి నుదృవిల్లె “వరశాంతుండు శాంతన "యగ్రగణ్యుండై. ౪౧ 


పరవాదిమత్తేభపంచాననాఖ్యుండు 
పరవాదిమండూకపన్నగుండు 


1. తా. సరళకులాభిరామ. 2. తా. యననొప్పు 8. ము. కామితార్థక 


4. తా. సానికిక. 5. తా. మూర్తీ. 6. ము. ౯బర 7.ము. వా. 


. శివరాత్రిమాహాత్యము 13 


పరవాదినవమేఘపవమానరీరుండు 
పరవాదిసాగరబాడబుండు 

పరవాది'కుత్మీలభాసురదంభోలి 
పరవాదికేంధనపావకుండు 

పరవాదిచయతమఃపటలోగ్రభానుండు 
పరవాదిభోగిసుపర్గుం డనంగం 


గీ.  జటులజైనకోలాహలసమరబిరుద 
ఘనుండు సంగ్రామపారుండు వినుతయశుండు 
శుభుడు ముమ్మడి దేవయ్య సుతుం డనంగ 
వెలసె శాంతయ్య విక్రమవీరవరుండు. ౪౨ 


వ. శఒక్కనాండు 


గీ వేడ్మం గవిసార్వభౌముని బిలువనంపి 
స్మాందపౌరాణికంబైన కథలలోన 
ఘనము శివరాటత్రిచరితంబుం దెనుంగు గాంగ 
గరుణం జేయుము శ్రీనాథకవివరేణ్య. ౪3 


వ. అనవుడు నమ్మహీసురాగ్రగణ్యుండు కమలనాభామాత్యపౌత్రుం డును 
_ మారయామాత్యపుత్రుండును నగు శ్రీనాథకవివరేణ్యుండును 
*సంతువ్చమాననుండైై శాంతస్వామి యెొనంగిన కర్పూర 
తాంబూలజాంబూనదాభరణంబులు స్వీకరించి *స్మాందంబున నీశాన 
సంహితయందుం జెప్పంబడిన యురులింగోద్భవంబును, శివరాత్రి 
మాహాత్యంబును(సుకుమారోత్పత్తియు, యమశంకరసంవాదంబును, 
యమశివదూతసంబోధనంబును నను పంచమాశ్వాసానుకీర్ణంబై యొప్పు) 
*కథ్రానిధానంబున as (శాంత దేశికేశ్వరుం బరి(గహించి. ) 








*తాళపత్రమున లేదు. 1.తా. కుత్కూట. 2. తా. నగు సంతోష, 3. తా. యందంబుగ. 
4. ము. కథావిధానంబున 


14 


షష్ట్రంతములు 


క _ (సత్యహరిశ్చంద్రునకును 
నిత్యాప్రతిమాన)దాననిర్మలమతికిం 
గృత్యాకృత్యవివేకికిం 

బ్రత్యర్థిద్విరదదళనపంచాస్యునకుక. 


క. _ రామామన్మథమూర్తికి 
రామత్రయ 'లీనమతికి రమ్యాత్మునకున్‌ 
2సోమ(వ్రతవరకాంతికి 
భీమజయోత్కటవిశేషభీకరమతికి౯. 


క _ శైవాగమశాస్తాది 
ప్రావీణ్యాగణ్యపుణ్యభరి తాత్మునకున్‌ 
భావాభావవివేకికి 
భావితనంశావతారపరమాత్మునకుకా. 


క జంభాంతకవైభవునకు 
సంభృతశాస్త్రీ ప్రతాపశైలోన్నతికిన్‌ 
శుంభత్రాభవరతికిన్‌ 
దంభోళిస్ఫురితతీవతరఖడ్దునకుక. . 


క *వరముమ్మయశాంతునకుం 
బరమిపరిజ్ఞాననిధికిం భావనమతికిన్‌ 
నిరుపమవిక్రమయశునకుం 
గరుణారసపూరితాత్మకలితాంగునకుక. 


లో 


౮౬ 


౮౭ 


(కై 


లోలా 





1..ము. లీల. 2. తా, సోమావృత. 8. తా. వ్రతాశశైవో. 4. తా. ధర. 
5. ము. వర. 


శివరాత్రిమాహాత్యము ష్‌ 


ea 


అభ్యుదయపరంపరాభివృద్ధియు, నభిమతార్థసిద్ధియు, సత్యధర్మ 
క్రియావృద్ధియు నగున ట్లష్టాదశవర్ణనాగర్భంబుగా నత్యాశ్చర్యకరంబై 
యుండ రచియింపం బూనిన కథానిధానంబు సకలపాపనిర్ముక్తంబై 
*“సర్వవస్తుసంధానంబై, సర్వలక్షణ సంపన్నంబై , సర్వాగమానూన 
సంభావితసంస్తుతంబై, పరమధర్మోత్కృష్టంబై, పరమేశ్వరప్రియంబై, 
పార్వతీమనోహరంబై, శ్రీనాథ సేవితంబై, ఉ(బ్రహ్మరుద్రాది దేవతా 
సంస్తూయమానంబై) శోభిల్లు నిప్పుణ్య చారిత్రంబు ఉ(దశదోష 
వివర్ణితంబుగా) నా నేర్చిన విధంబున రచియించెద నది యొట్టిదనం 
బూర్వోక్తమార్గంబునం బరిపూర్ణంబై యథావిధిశోఖిల్లు ఇ(నిప్పుణ్య 
చారిత్రంబు6 బోలి)నట్టి ధర్మక్షేతంబును మహాతీర్థంబును నగు 
గంగాకాలిందీసంగమంబున *సంణశ్రితాత్ములు సత్యవ్రతపరాయణులు 
నగు శౌనకాదిమహామునులు దీర్గసత్రంబునందుం గూడియుండ (నవ్వేళ) 
వేదవ్యాస ప్రియశిష్యుండు రోమహర్షణతనయుండు పౌరాణికుండు 
సూత్యాహిసంభవుడు సూతుం దేతెంచిన సంప్రహృష్టమానసులయి 
యమ్మహామును లాసనార్థ్యపాద్యాదులం బూజించి యతని కిట్లనిరి. ౫౦ 


సర్వజ్ఞ రోమహర్షణతనూభవ సూత . 
యఖిలపురాణవిద్యాప్రగల్భ 
పంచావయవయు క్ర భవ్యకావ్యవిదగ్ధ 
యాశ్చర్యహేతువులైన కథలు 
ోరత్నాకరమునందు రత్నంబులను బోలెం 
గలవు నీయందుం బొగడ్త గాదు 
నీవెజుంగని విద్య లీవిశ్వమున లేవు 
తర్మించి యెన్ని విధములం జూడ 





_ ఇ తాళ పత్రమున లేదు. 1. తా. సర్వాగమానిర్ముక్తంబై. 2. తా. సంస్థితాత్ములు. 


3. తా. రత్నాకరంబందు 


16 


ప్రథమాశ్వాసము 


నుత్తరోత్తర "సత్కృత్య మొప్పు నీకుం 

గాలనిర్ణయకలన 2వీకరగతంబు 

పూర్వమున మేము సేసిన పుణ్య మెల్ల 

ఫలితముగ *నేంగుదెంచితే ప్రార్థనంబు, ౫౧ 


వేదంబులు నాలు గంగంబు లాజు మీమాంసాన్యాయంవిన్తర 
పురాణధర్మశాస్త్రంబు లాయుర్వేదధ నుర్వేదంబు లర్థశాస్త్రంబులను 
నష్టాద శవిద్యానిధానంబులకు నాదికర్త సదాకిషుర దామూటవోత 
యమ్మవోస్థానంబులు (బవ్మా కువదేశించె. అనంతరంబ 
శంకరాజ్ఞాప్రచోదితుండై కృష్ణద్వైపాయనాభిధానంబున ననాది నిధనుండు 
వుండరీకాళ్చుండును, నరణియుందు వైశ్వానరుండునుంబోలె 
ద్వాపరాంతంబున సత్యవతియం దావిర్భవించె, వేదార్గోప “బృంహణార్థంబు 
సర్గ (ప్రతిసర్గవంశమస్వం తరవంశానుచరితంబులను పంచలక్షణంబులం 
గలిగి * బ్రాహ్మంబు వైష్ణవంబు శైవంబు భాగవతంబు భవిష్యంబు 
నారదీయంబు మార్మండేయం బాగ్నేయంబు పాద్మంబు (బ్రహ్మకైవర్తంబు 
లైంగంబు వారాహంబు స్మాందంబు వామనంబు కౌర్మంబు మాత్స్యంబు 
గారుడంబు బ్రహ్మాండంబు నను మహాపురాణంబులు పదునెనిమిది గల్పించె 
నవియును. ౫౨ 


గీ. గ్రంథసంఖ్యం బురాణసంఘంబు గూడి 
క్‌నాల్లు లక్షలౌ నీ పురాణములలోన 
నూజువే ల్లంథములలోన నుతి వహించి 
శ్రీమహాస్మాందసంహిత శివునిం జెప్పు. గ 








1. తా. సత్మ్యత. 2.ము.కరతలంబు. 3.ము. నేగుదెంచితి. 4. తా. బృహద్వర్ణనార్థంబు 
ఇ తాళపత్రమున నీ పురాణముల సేరులు ముందు వెనకలుగా నున్నవి. 
5.ము.నాల్లు లక్షల. 


శివరాత్రిమాహాత్యము 17 


బూ 


అందు శివరాత్రిమాహాత్యంబు చెప్పంబడియుండు నమ్మహావ్రతం బెట్టి దెవ్వ 
రాచరించి రేఫలంబు నొసంగు మాకుం బరిపాటి తేటపడ వివరింపు మనిన 
నక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె. Ry 


తాపససార్వభౌములు సదా శివరాత్రిమహావ్రతంబు దో 


_ షాపహృతిక్షమంబు విను డాదరణంబున నేను సద్గురు 


శ్రీపదపద్మము ల్లలయచి చెప్పెద శంకరసంహితాకథా 
దీపితభవ్య*మార్గమునం దేటపడ న్మొదలింటి నుండియున్‌. ౫౫ 


ప్రళయకాలంబు తుదం గాళరాత్రి చనిన -' 
*నపరమగుసర్గమునకు బీజాంకురంబు 

శీతమును నుష్టమునూ గాక చిలుపచిలుప 
గంధవాహంబుో వీచె నిర్గంధ మగుచు. ne 


మూలముట్టుగ" ను నున్మూలనంబును బొంది 
మహిధరంబులు రూపుమాలియుండం 
దిభువనంబులు6 జలత్తృణరాశియునుం బోలె 
సప్తార్చిచేత భస్మంబు గాంగం 
బుష్మలావర్తకాంభోధరంబులు వృష్టి 
విశ్నప్రపంచంబు వెల్లిగొనంగ 
భూర్భువస్స్వర్లోకములు మహర్ష్లోకంబు 
జనలోక మెక్కి విశ్రాంతి మజియ 
నఖలదిక్కులు ముంచి బ్రహ్మాండగోళ 
మప్పళింపుచు సప్తార్ణ (వాంబువులును) 
నిండికొని యుండంగా రిత్తనింగితోడం 
గొంత కాలంబు శూన్యమై గొడ్డుపోయె. xe 





1. ము. దోషాపహృతిక్రమంబు. 2. ము. మార్గమును 3. తా.తుదిం. 


4. తా. పరమమగు స్వర్గమునకు. 5. ము.గాంగల 6. ము. వీచు. 7. తా. సమున్మూలాంజనముబొంది 


18 ప్రథమాశ్వాసము 


వ. _ అప్పుడు బ్రహ్మ నారాయణుడై శివయోగముద్రాముద్రిత 
లోచనుండగుచు సముద్రంబు నడుమం బవ్వళించిన. ౫౮ 


క. జనలోక మెక్కి సిద్దులు 
వినుతించిరి జలధిసలిలవీచీ1రింఖ 
ద్ధనజాతయోగనిద్రా 
వినిమీలితదీర్షన యను విషధరశయనున్‌. ౫౯ 


గీ దేవతలు సంస్తుతించంగం దెల్లవాటిం 
గల్పసంహారకాలంబు కాళరాత్రి 
యంత మేల్మని కూర్చుండె నాదిపురుషు6 
డాదిమ(బ్రహ్మ జగము సేయంగం దలలచి. ౬౦ 


గీ  అభినవోన్మేషజిహ్మ మైనట్టి దృష్టి 
దిశలు వీక్షించెం ద్రిభువనాధీశ్వరుండు 
2చింతనొందె లోకంబు *సృజించు వెజవు 
హృదయమున (నిట్టిదని నిశ్చయింపలేక). ౬౧ 


ఉ. (ఎక్కడం బోయెనో ధరణి యిందువిభాకరు) లెం దణంగిరో 
చుక్కలసుద్ది యొద్ద యొకొ చూడంగగందుమె పర్వతంబుల౯ః 
దిక్కుల చాయ లెవ్వి యని ధీరత నల్విటు చింతీనొందె నే 
(చక్కటి చూచినం దిమిరసం) హతి విశ్వము ముంచి యుండంగన్‌. 


కు అంతఃకరణంబున నటు 
చింతిలి యుండుచు6 బ్రపంచసృష్టికినిం కయో 
దంతమ్ము లేక దుర్వ్యథ 
సంతనకట్టంగ విధాత చాలం డయ్యెన్‌. 





1. తా. రింఖో. 2. ము. చింతనొంది. 8. ము. సృృజింప, 
4. తా. యకొ. 5. ము. నొందంగా 6. తా. క్రియానంతవ్యుని కంతర్వ్యధ. 


శివరాత్రిమాహాత్యము 19 


2 


వెండియు బహువిధంబుల నూహాపోహ లొనర్చియుం బుండరీకసంభవుండు 
భువననిర్మాణక్రియారంభంబునకు నుపాయంబుం గానక చీకాకుపడి 
కాకోదరగ్రామణీగ్రైవేయు భగవంతుంగృతాంత ఘస్మరు నంస్మరించి 
తత్రసాదంబున వసుంధరాగోళంబు మహాంధకారమగ్నం బగుట యొటింగి 
యజ్ఞగద్దాత్రుల నుద్ధరింపం దలంచి. ౬౪ 


క్రోడాకారము దాల్చి కంఠభవఘుర్హుర్దానవిస్ఫూర్తిం బా 
తాళక్రోడమహా'కటాహమున సందారింపం దత్మంధరా 
గోళస్థాయినియైన భూమి పృథువక్షోజప్రదేశంబున 
న్లీలాసత్పులకాంకురంబు లెగయ న్వెన్నుండు మున్నీటిలోన్‌. ౬౫ 


లోంతుమున్నీటిలోపల నీంతలాడెం 

గూటి? కోలావతారుండై కైటభారి 

చటులవాలకశాఘాతసంప్రభూత 

నీర 'మడ్డు స్వనంబున నింగి యద్రువ. ౬౬ 


కాండిపాటిన మేనిగరులు బ్రహ్మాండంబు 
“కడపపూబంతి కక్కజముదోంప 
ఖురపుటంబునం గీలుకొని మేరుకుధరంబు 
మువ్వలోపలిీ జాతిమురువీ వడయ 
దీర్ణకంఠకలో రఘుర్హురస్వనమునం 
బాతాళగోళంబు బాతళింప 
నీలాంబుదశ్యామనిబిడదేహచ్చాయం 
బకయాంధకారంబు దొలకరింప 





"1. ము. కటాహము సముద్దాటింప తా. కటాహమున సంధానింప 2. ము. క్రోడావతారుందై. 


8. తా. నీరవండుస్వరంబున. 4. ము. కనుప. 5. తా. రాయి. 6. తా. నెరయ. 
7. ము, ప్రఠయాంతకాలంబు. | 


20 


రా 


ప్రథమాశ్వాసము 


సప్తపాతాళముల క్రిందం జాంగి పడిన 

యవని నెత్తె నిశాతదం్హాంకురమున 

నభినవస్తబ్ధరోమదివ్యావతారుం 

డంబురుహలోచనుండు కల్పాదియందు. ౬౭ 
ఇవ్విధంబున మహాపర్వతసన్నిభంబును ఇ(నీలమేఘ(ప్రతీకాశంబును 
దంష్టాదండదారుణంబును విపులవృత్తఘనస్మంధంబును సమున్నత 
కటి తటంబును హ్రస్వవృతోరుజంఘాగ్రంబును దీక్షఖురమండలంబును 
బద్మరాగసదృశేక్షణంబును దృథఢదీర్హమహాప్రోథంబును సముదీర్జోచ్చ్వాస 
నిశ్చ్వాస విభ్నూర్థిత ప్రళయార్భవంబును) విద్యుచ్చటాపాటల ఆ 
(సటా)చ్చన్నకపోలస్మంధబంధురంబును నయిన వరాహరూపం బావహించి 
రసాతలంబున సలిలమగ్నయగు పృథివి నుద్ధరించిన. ౬౮ 


దానవారాతిదంషట్ట నెత్తంగం బడిన 

యుర్వి *సూపట్టె జలధినీ రోడి(గిలంగం 

బసిండికామ హత్తించిన పంబుతోడి 

కొత్త) వెలిపట్టు జగజంపు గొడుగు వోలె. ౬౯ 


జయజయధ్వనులతో సనకాదిమునికోటి 
వేదాక్షరంబుల వినుతి సేయ 
బహుళసౌరభ(పరంపర) లుప్పతిల్లంగ 
విద్యాధ(రులు పుష్పవృష్టి గురియ 
దివ్యదుందుభిసముత్టితనినాదంబుల 
(భువననిష్కం)భంబు బోరుకలంగ 
జోకయై యప్పరస్సుదతీకదంబంబు 
నింగిమీందం బ్రమోదనృత్త మాడ 





ఇ తాళపత్రమున లేదు. 1.ము. నట తా, నై. 2. ము. తా. సుట్టును 


శివరాత్రిమాహాత్యము 21 


గీ. 


జద్దువడి యుండె నొక కొంత ప్రొద్దు వేడ్క 

నవయవంబులు గరుదాల్ప నచ్యుతుండు 

ప్రకయజలనిధి క్రింద (లోంబ)డినయట్టి 

యుర్వి దం'మ్రాంకురంబున నుద్ధరించి. “౭౦ 


. సురలు తనమీందం బువ్వులసోన గురియం 


జూడ నొప్పా'రె హరి *శఠక్రోడమూర్తి 
కందరంబుల ఖద్యోతగణము మెజియం 
జాల నొప్పారు నంజనాచలము వోలె. ౭౧ 


ఇవ్విధంబునం బ్రకయసలిలోపద్రవంబు*డిపి ధాత్రిం “బూర్వస్థానం 
బున సంస్థాపించి నా *(వహన)ంబునం బ్రభవించిన 
ప్రయాసఖేదం బుజ్జగించుటీ కయి పాంపసెజ్జపై మున్నీటినట్టనడుమం 
బవ్వళించి నాళము అతడు నిజాంతర్గతంబున. ౭౨ 


దుర్వారోద్యమభంగి దంష్టికతుదిం *దోరంబుగా నెత్తి యేం 
బూర్వస్థానమునందు. బెట్టితి యథాపూర్వంబుగా నిప్పుడీ 


| యుర్వీమండలి నెంతవాండ నొకొ యోహోయంచుC జిత్తంబునన్‌ 


గర్వించె న్మధుకైటభాంతకుం డు "'దన్వద్వారిమధ్యంబునన్‌. ౭౩ 


అంత నిటం దాన తానగు నబ్దభవుండు 

దంభ *కోలావతారుండు ధాత్రి *యెత్తం 

జాగెం (బ్రారబ్ధమార్గానుసారమునను : 

మొదలుకొని యెల్ల విష్టపములు “సృజింప. ౭౪ 


11మహత్సర్గంబు * (భూతసర్గంబు వైకారికసర్గంబును నను) బుద్ధి 
పూర్వకంబులగు మూండును బ్రాకృతసర్గంబులు; ముఖ్యసర్గంబు, 





జా తాళపత్రమున లేదు. 1. తా. రు. 2. తా. శ్వేత. 3. ము. దీర్చి. 4. తా. నుద్ధరించి. 5. తా. 


సై. 6. ము.దూరంబుగా నైతి. 7. తా. హృద్యద్వారి 8. ము. క్రోడావతారుందై. తా. కోలావతారుండై 
9. ము. యెత్తి, సాగె 10. తా. సృజించె. 11. తా, మహత్సర్గంబునా సు. 


22 


ప్రథమాశ్వాసము 


తిర్యక్షృర్ణంబు, దేవసర్గంబు, మానుషసర్గంబు, (గ్రహసర్గ్దంబునునా 'నెదును 
బుద్ధిపూర్వకంబులు వైకృతసర్ణంబులు; కౌమార సర్గంబు ప్రాకృతసర్గంబు. 
ఈ తొమ్మిదియు నసాధకంబులు సాధకత్వంబును నైహికాముష్మిక 
హితాహితతదుపాయ త(త్రతికార విరహితంబునం జేసి 'యప్రయోజనంబు 
లగుట నీ తొమ్మిది సర్గంబులవలనను బ్రయోజనంబు గానక కనకగర్భుండు 
మహేశ్వరునిం బ్రస్తుతించి తత్రసాదంబునం బురాణప్రజాపతుల (కశ్యప) 
మరీచి భృగ్వాంగిరస పులస్యపులహడక్రతుదక్షవసిష్టుల మానసంబునం 
దొమ్మండ్రను ధర్మాధర్మసంకల్పంబుల మూంటినిం గూడం బన్నిద్దణు 
పుత్రుల గాంచె నా పన్నిద్దబివలననుం బం(డైెండు దివ్య వంశంబులు 
ప్రజావంతంబులు6 (గియావంతంబులునై ప్రవర్తిల్లై నందు 
జ(దేవ)దైత్యదానవముని యక్షగరుడగంధర్వ కన్నరకింవురుష 
సిద్ధవిద్యాధరకర్మదేవతావ్సరఃకామినీరక్షోభూత పిశాచమనుష్య 
వశువక్షిమవృగోరగ కీటకగిరిగ్రావ వృక్షలతాగుల్మాదులును, 
గాయత్రీ త్రిష్ణప్పామ రథంతరంబులును, అగ్నిష్టో మహయమేధ 
వాజపేయాతి రాత్రపౌండరీకాదులు లోనుగా6 గలుగుచరాచరంబులు 
ప్రాజాపత్యాంగోపాంగప్రత్యంగంబుల జన్మించె నివ్విధంబున నఖిల 
ప్రపంచంబు నిర్మించి విరించి నిజాంతర్గతంబున. ౭౫ 


ఏ నధికుండ నాకుం బ్రతి యెవ్వరు నిర్జరకోటిలోన నేం 
గాని జగత్రపంచపరికల్చ్పన సేయంగ లేండు తక్కొరుం 

డే నఖిలేశ్వరుండ నని యెవ్వరునుం టబ్రతికోటిలేమిం దాం 
దాన యహంకరించెను విధాత సదా*శివు మాయ పెంపునన్‌. 


ఇవ్విధంబున నవష్టంభంబు గైకొని యంభోరుహసంభవుండు. తాను 
సృజియించిన భువన (భవన)ంబులు వీక్షింపం దలంచి రాయంచ 'తేరెక్కి 
దిక్కుల జరించువాండు ముందట. ౭౭ 





ఇ తాళపత్రమున లేదు. 1. ము. నేడును. 2. తా. నిష్ప. 3. తా. గాన. 4 తా. శివ 


5. తా నెక్కి 


శివరాత్రిమాహాత్యము త్తే 


మహాస్రర్ధరు. 
అటం గాంచెం *బద్మగర్భుం డహిమకరఢులీహస్తినక్రాదియాదః 


పటలీధాటీ విహారప్రచలితమహిభృత్పక్షవిక్షేపలీలా _ 
”దటులోర్మివ్యాప్తఘో షాసముపచితదిశాసౌధవీథీవిటంకా 
వటుసంఘాటాప్రతిశీద్భయకలితజగద్వాాప్తి లబ్ది న్సుధాబ్టిన్‌. ౭౮ 


లయగ్రాహి. 

తోయజభవుండు మదిం బాయని యహంకరణ 

మాయీేను జగంబుీల కపాయము ఘటింపం 

జేయ సమకట్టి ఫణిశాయి నిరుపాధి శుభ 

దాయకు సురాసురనికాయమకుటాోగ్ర 

స్థాయి కురువిందసముదాయఘ్ళుణి” కోటి విశ 
దాయతపదద్వయుం గళాయుతుని శ్రీనా 

రాయణు రమారమణు డాయం జని నిద్దురకు 

రాయిడిగ నెవ్వండవురా యనుచు బల్మెన్‌. ౭౯ 


క. లేలె మ్మెక్కడి వాండవు 
పాలసముద్రమున భోగిపర్యంకమునం 
దేలెద వొక్కండవు *ననుం 
దైలోక్యాధీశు *నెటుంగవా పరమేస్టిన్‌. ౮౦ 


బూ 


పాతాళభువనసప్తకము నిర్మించితి 
వానితి విశ్వవిశ్వంభరయును 
దిక్చక్రవాళ మెత్తితిం జక్కం జేయంగాం 
10టంతుకొల్పితి గోప్రర్వతముల 





1. తా. కంజ. 2. తా. చటులోర్మీవ్యాపి. 3. తా. ద్వ్యతికలిత 4. తా. తి, 5. తా. న. 6. తా, గ్రా. 
7. తా. జాలనికటాయిత. 8. తా. నన్‌. 9. ము. నెజుంగురా. 10. ము. పాదుకొల్పితి 


వరుసం దీర్చితి నేడు శరనిధానములకు 
నారువోసితి నరణ్యములు పెక్కు 
(గహతారనక్షత్రగతు లేజుపణిచితి 
సరణు లేర్చితి నభస్వంతమునకుం 


గదియం గూర్చితి బ్రహ్మాండకర్పరంబు 

పరిధిగా *వాలిచితి మహావరణజలము 

నిట్టినేం జేరవచ్చిన నెదురుకొనవు 

పాన్పు డిగ్గవు దురవలేపమున నీవు. ౮౧ 


ఎవ్వండవు చెప్పు మనిన లేనవ్వు నవ్వి 
యిందిరావల్లభుండు (బ్రహ్మ కిట్టు లనియె 
నే జగత్మర్తనై యుండ నెట్లు నీవు 

కర్త నని పల్మెదవు సిగ్గు గాదె చెపుమ. ౮౨ 


విని యెజబుంగవె కల్పాంతవేళ నేను 

దంభికోలావతార ముద్ధతి వహించి 

సర్వసర్వ(ంసహాతలచక్రు” భరము 

దాల్చినాండను దంష్టికాదండకోటి. ౮౩ 


ఏలా వచ్చెదు డాయ నెవ్వండవు నీవెచ్చోటికిం బోయె *ది 

ట్లేలా మొక్కవు నాకు గర్వమింక నెంతే నోర్వీకుందుం జుమీ 
తైలోక్యాధి"పుండన్‌ సురాసురశిరోరత్నప్రభామండలీ 
వ్యాలీఢధాంఘ్రిసరోరుహుండ విడు గర్వారంభసంరంభమున్‌. ౮౪ 


అని వసుంధర నుద్ధరించిన బలంబు. 
భువన సర్గం బొనర్చిన పూనికయును 





1. ము. వాల్చితిని. 2. ము. క్రోడా. 3. ము. సరణి. 4. ము. దీవేలా. 
5. తా. కుండంజుమీ. 6. తా, పతిన్‌ 


శివరాత్రిమాహాత్యము స్‌ 


గారణంబులుగాంగ నాగ్రహము పూని 
యచ్యుతుండు నజుండు గర్వాంధు లగుచు. ౮౫ 


వ.  *ఒండొరుల నెజింగియు నయ్యిద్దజు మహేశ్వరు *(మాయా) 
ప్రభావంబున. ౮౬ 


గీ _ నన్ను గెల్చి కదా నీవు నలిననాభ 
యఖిలలోకేశ్వరుండ వాట యనియె బ్రహ్మ 
నన్ను గెల్చికదా నీవు నలినగర్భ 


యఖిలలోకేశ్వరుండ వాట యనియె శౌరి. ౮౭ 
వ. (అని యవష్టంభవిజృంభణమున). ౮౮ 


గీ. ఇందిరానాయకుండు శార్‌బ్ద మెక్కువెట్టె 
గాండివము సజ్యముగం జేసెం గమలభవుండు 
శరము లిద్దజుం గాలాగ్నిసన్నిభంబు 
లేసి రొండొరుపై శౌర్య మెసక మెసంగ. ౮౯ 


మ. జవ మేపాిర మురారిపద్మజభుజాచ క్రీభవచ్చార్‌జ్ఞగాం 
డివకోదండవినిర్గతీప్రబలసందీప్తాస్త్రసంఘాతముల్‌ 
భువనక్రోడము నిండి భానుకిరణంబు ల్టూజనీకుండుటం 
బవలుం బర్వె మహాంధకారములు పైపై సూచినిర్భేద్యముల్‌. ౯౦ 


గీ. గాండివము తేరిపైం బెట్టి కమలభవుండు 
: శార్‌బ్బమున నచ్యుతుం డేయు సాయకములం 
గర్మశంబైన కుశపూలకమున “వేసి 
ఖండ ఖండంబులుగం జేసెం గదనవీథి. ౯౧ 





జా తాళపత్రమున లేదు. 1. ము. ఒండొరు నెతింగిన యయ్యిద్దరు. 2. ము.రె. 8, ము. ప్రభల. 
4. తా. నేపి. 5. ము. ఖండములుగ. 


వాలిక మెజుంగుం దూపులు 

నాళీకాసనుండు కినుక నారాయణు పైం 

గీలుకొనం జేసి యార్చెను 

నాలుగు మోములను *ద్రిభువనములు వడంకః. ౯౨ 


ఇవ్విధంబున విధాత యార్చి పేర్చినం గోపాటోపంబునం గటకటం బడి 
కైటభాంతకుండు లలాటవీథీవిటంకంబున (భ్రుకుటి నటింపం గల్పాంత 
వేళాన ముజ్జ్వలజ్ఞ్వలనజ్వాలాజాలలీలా (క్రీ డావవావువోవఖా 
మండలమధ్యవర్తియు విబుధరిపువధూవైధవ్యదానదీక్షాధురంధర 
ప్రభాపరాక్రమక్రీడానిర్వక్రపరాక్రమంబగు చక్రం బతని మీందం 
బ్రయోగించిన. ౯౩ 


దిశలు న్నింగియు నేలయు నృహులదీప్తివ్యాప్తి నంతర్భవిం 

ప శతానందునిమీంద సాగుటయు నప్పద్మాసనుం డేసె బ్ర 
హ్మశిరోనామకమైన యస్త(ము సమస్తాస్తాధిదైవంబు న 

వ్విశిఖం బుద్ధతి మైంగె నద్భుతగతి న్వేవేగ నాచక్రము౯. ౯౪ 


హరి విధాత “పై బాశుపతాస్త్ర మేసె 

నజుండు హరిమీందం బాశుపతాస్త మేసె 

నమ్మహాస్ర్రంబు (లొండొంటి నాక్రమించం 

జనియె బరిపాటి దివ్యవర్షములు నూరు). ౯౫ 


వటుతరవిక్రమస్ఫురణం బాశుపతంబులు రెండుం బోరంగాం 
జిటిలిన ఏస్ఫులింగములం జిల్లులు వోయె నభఃస్థలంబు ది 
క్రటము(లు మండె నంబుధులు గగ్రాంగె రసాతల) గర్భగోళసం 
పుటములు వొక్కె నుమ్మదము పుట్టెం జెమర్చెం బురాణకూర్మమున్‌. 





1. తా. గిన్మ 2. ము. త్రిభువనము వణంకాదన్‌. ౨. తా.యార్చినంబేర్చిన. 4 తా. మై. 


శివరాత్రిమాహాత్యము 27 


ఉ. _ పాశుపతాస్తరాజము లభంగధృతిం దమలోనం బోర ఘో 
రాశనిఖండసన్నిభములైన తదీయకృపీటసంభవో 
ల్మాశతము ల్పరస్పరవిఘట్టనం జిచ్చఅకోలలై వెసం 
గేశవుమేన బ్రహ్మమెయిం గేలి యొనర్చె నపారవేదనక. _ ౯౭ 


ఉ. కాంచనగర్భుండు న్నరకఘస్మరుండున్‌ బహుకాల మీ క్రియం 
గాంచిరి నొచ్చి పాశుపతకాండయుగ ప్రభవాగ్నికీలలం 
జంచలచిత్తవృత్తి బహుసంపద పెంపున 'మూరింబోయి ద 
ర్పించినయట్టి వారి కివి పెద్దలె యచ్చెరువంద "*నేటికిన్‌. ౯౮ 


గీ. పాశుపతములు రెండు *నీభంగిం బోర 
నజుండు హరియును వారింప నలవిగాక 


విస్ఫులింగచ్చటావళి వేష్టనమున 
'్రుక్కుచుండిరి యంగముల్‌ *పొక్కిపడంగ. ౯౯ 
గీ. త్రిభువనంబును భయమందె దేవదైత్య ౧౦౦ 


ఖచరసిద్ధగంధర్వులు కలంగం బడిరి 
అస్తరాజద్వయంబు సంహారకాల 
దహనుభంగి నేకాంగయుద్దంబు సేయ. 


గీ. _ అస్ర్రయుద్దము మాన్స హర్యజులం గావం 
దలంచి యర్దేందుమౌళి యత్యంతకరుణ 
నస్త్రములు రెంటి నడుమ నయ్యవసరమున 
సంభవించె కవు హానలస్తంభమూర్తి. ౧౦౧ 
ప్రద్దర. 
ఉస్తభం బావిర్భవించెన్‌ జ్వలదనలశిఖా 
జాలము ల్రికులందున్‌ 








ఇ తాళపత్రమున లేదు. 1. ము. మూరివోయి. 2. తా. వారికిన్‌. 3. తా.నిబ్బంగి. 
4. ము. సొక్కి 5. ము. మహాస్తంభ శంభు మూర్తి. 


28 ప్రథమాశ్వాసము 


జృంభించె న్ఫూర్భువస్స్వస్థ్రిరతరజఠర 

క్షేత్రము ల్చంచదుల్మా 

సంభారోద్యత్సులింగస్థగితములుగ నా 

శంక విశ్వంభరుండున్‌ 

శంభుండు నృంభ్రమింపం జటులతరతటి 

త్సన్నిభస్ఫూర్తిమూర్తిన్‌. | ౧౦౨ 


ర 


సప్రపాతాళవిష్టపము*లు భేదించి 
ధరణిచక్రంబు బిందం బొనర్చి 
భూర్భువస్స్వర్లోకములు సమాస్ఫాటించి 
(ధువమండలంబుం దుత్తుమురు చేసి 
పరమేష్టిపదవి కుద్భాంతి యాపాదించి 
హరిపదంబున కార్తి యావహించి 
(బ్రహ్మాండకుహరకర్పరము వ్రక్కలు వాపి 
యావరణంబు లందంద చించి 


గీ. - *పరంగం బుష్మరమార్గంబు పాయం బట్టి 
యెగసి యెచ్చోట కేంగెనొ యెజుంగ రాదు 
శాతకుంభాద్రికూటాగ్రసన్నిభంబు 
శాంభవంబైన పావకస్తంభ మపుడు. ౧౦౩ 


గీ. పాలుగల యగ్గికంబంబు (ప్రభవేమంది 
యుష్టమును శీతమును గాక యుండెం గాని 
'యహహ పెట్లు జగం బుష్ట మయ్యెనేని 
శిశిర మగునేని వణంకును సీతు వట్టి, ౧౦౪ 








1. తా. లుద్భేదించి. 2.. తా. పరమ పుష్కర మార్గంబు పాయందట్టి ౨. తా. 
యట్టి. 4. తా. మందే. శ 


శివరాత్రిమాహాత్యము 


2 


అద్భుతం బందిరి హరియుం బద్మభవుండుం 
దమలోని తీవ్రరోషములు మాని 
పుష్మలావర్తకాంభోధరవ్రాతంబు 
గురిసెం గల్పకలతాకుసు మవృష్టి 
జయజయధ్వనులతో సనకాదియోగీంద్రు 
లభినుతించిరి ప్రస్ఫుటాక్షరముల 
నమరదుందుభినినాదములు దిక్కుల నిండె 
గంభీరతరమహాఘనరవముల 


నడంగె నస్త్రద్వయంబు నభ్యంతరమున 

*నగ్గికంబంబులోం గానినయ్యె శివుండు 

వలిపె తెరలోన నున్న భావంబు దోంప 
మాఘకృష్ణచతుర్దశీమధ్యరజని. ౧౦౫ 


హంసరూపంబు దాల్చెం బద్మాసనుండు 
దంష్టి రూపంబు గైకొనె దనుజరిపుండు 
పోయి రంబరమున కధోభువనమునకు 
నూర్ధ్యమును (గగ్రిందు6 గానంగ నుత్సహించి. ౧౦౬ 


బహువర్ష సహ(స్రంబులు 

ద్రుహిణుండును హరియు శనధ్యధోభువనములన్‌ 

బహులక్రియ శోధించిరి 

దహనస్తంభంబు తుదయుం దన్మూలంబున్‌, ౧౦౭ 


శోధించి యాద్యంతంబులు పొడగానక హరివిరించు లేతెంచి వామ 
దక్షిణభాగంబుల నిలిచి జగత్మారోణుండయిన యమ్మహాదేవు నిట్లని 
స్తుతియించిరి. ౧౦౮ 





1. తా. నగ్నికంభంబు. 2. తా. బడియె. 3. తా. దివియధో. 4. తా.ణంబయిన 


30 


రా 


“శర్వ లోకాధీశ చంద్రార్థశేఖర 

పురుష పురాణ శంకర మహేశ 
యభవ యంతర్యామివై *పేరకత్వము 

చేపట్టి జనుల శాసింతు “వీవు 
భవదీయమాయాప్రభావంబు కతమున 

" నెజుంగ లేమైతిమి యేము నిన్ను 

మాకుం గర్తవు నీవు మాకు భర్తవు నీవు 

మాకు హర్తవు నీవు మాట లేల 


గీ. నీ మహత్త్వంబు వర్ణింప నేర మేము 
నిన్నుం దెలియంగ నేరము నిజము గాంగ 
నభవ యాద్యుండ *వాఢ్యుండ వగుదు గాన 
నట్టి నీ కాచరింతు ముపాస్తి యెపుడు. 


గే పశువులము [మేము హర పశుపతివి నీవు 
పశువులకు నెక్కడిది బుద్ధి ఫాలనయన 
రాజశేఖర నేర్పు నేరములు చూడ 
కరసి రక్షింపు మమ్ము నత్యంతకరుణ. 


గ విష్ణుమూర్తులు కడచన్న వేళలందు 
నజునిమూర్తులు "కడచన్న యవసరమున 
ిజిష్టుమూర్తులు పర్యవసించినపుడు 
ికలడె నీకు నపాయంబు కాలకంఠ. 


గీ అమరవంద్య దివాభీత మనెడి పులుంగు 
హేళిమండల మీక్షింప నేట్లు నేర్చు 


ప్రథమాశ్వాసము 


అల౯ా 


౧౧౦ 


౧౧౧ 








1. తా. సర్వ 2. తా. (ప్రేరకత్వంబు. 3. తా. వీవ. 4. తా. వైతివీ, 5. తా. నేము. 6.7. తా. గడసన్న 


8. ము. విశ్వమూర్తులు విబుధులు వెడలునపుడు 9. ము. కలదు నీకనపాయంబు. 


శివరాత్రిమాహాత్యము 31 


రా 


నేము "నిన్ను బరీక్షింప నెంతవార 
మిమ్మహాపరాధము క్షమియింపవలయు. ౧౧౨ 


అని స్తుతియించినం బ్రసన్నుండై విరూపాక్షుం డాక్షణంబ లింగమధ్యంబున 
వెడలి యర్థనారీశ్వరుండును (దినేత్రుండును నీలలోహితుండును, 


: వరదాభయ(హస్త)ిమృగధరుండును సర్వాభరణ భూషితుండును 


'బబ్రమథగణసమన్వితుండును గోటినూర్య *ప్రకాశుండును బాలచంద్రావ 
తంనుండును నై నన్నిదియగుటయుం బెన్నిధిం గన్న పేదల 
*(విధంబుం)బోలి విరించి నారాయణు లిట్లనిరి. ౧౧౩ 


ఇభచర్మపరిధాన యే భక్తి చేసిన 
సంతసంబందు నీ యంతరంగ 
ముడురాజమౌళి యే యుపచారములు నీకుం 
బ్రియములై యుండు నెంతయును గరిమ 
నగరాజకన్యకాప్రాణేశ నీకు నే 
కెలనం బో సర్వాంగకృప జనించుం 
గ్రతువైరి నీకునే వ్రతముఖ్య మొనరింపం 
గౌతుకోన్మేషంబు గలిగియుండు 


నంధకాసురదమన నీ కభిమతంబు 

లేయనుష్టానములు శర్వ యేమఖంబు 

లాచరించిన *సీ వార మగుదు మట్టు 

లభవ దాక్షిణ్యపరత మా కాన తిమ్ము. ౧౧౪ 


అనినం *ప్రీతచేతస్ముండై ఉ (శివుండు) విశ్వంభరాంభోరుహసంభవుల 
కిట్లనియె. ౧౧౫ 





భాతాళ పత్రమున లేదు. 1. ము. నిను వినుతింపంగ. 2. ము. మృగాంకధరుండును. ౩. తా. 


ప్రతీకాశుండును. 4. ము. నీవారమగుట యట్టు. 5. తా. బ్రచేతస్కుండై. 


32 


(es 


ధమాశ్వాసము 


మ. అవధానంబున నాకు “సత్రియము సేయ న్సర్వదా మీకు *స 
ద్వ్యవసాయం బొడంగూడె నేని వినుండా యంభోజదృగ్భారతీ 
ధవులారా విని యాచరింపుండు మదిం దాత్సర్య మొప్పంగ శ్రీ 
శివరా(తివ్రత మస్మదీయ మతి దాక్షిణ్యంబునం జెప్పెదన్‌. ౧౧౬ 


వ. (బ్రావ్మామువూర్తంబునందు వేంల్మని శాచ(క్రియలు నడవి 
'గురునకభివాదనంబు సేసి సంకల్పంబు నడపి పూజోపకరణ(ద్రవ్యంబులు 
సమకూర్చుకొని నదీస్నానం బొనర్చి నిత్యనైమిత్తకాద్యనుష్టానంబులు దీర్చి 
*యలంకృతుండయి 'యజనస్థానంబును సమ్మార్దనలేపనాదుల శోధించి 
వితానధ్వజంబు లెత్తించి *పతాకావలులు. * (గట్టి )తోరణంబులు 
"సంవుటించి (కదలీవల వూగవలవననవల నారికేళంబులు 
తోరణంబులుగాం గట్టి) దేవాలయంబు (ప్రవేశించి మౌనిటైం 
భసితత్రిపుండ్రంబును భస్మోద్దూళనంబును గావించి రుద్రాక్షమాలికలు 
ధరియించి శివభక్తుల రావించి గురూపదేశ మార్గంబునీనాసనంబుం 
బాద్యం బర్హ్యంబు మధుపర్మంబు నిచ్చి 10పంచవదనంబులుం 
బంచామృతంబుల నభిషేకించి ఫలోదక పుష్పోదక గంధోదకకుంకుమోదక 
రత్నోదక కర్ఫూరోదకంబులనభిషేకించి వస్త్రం బుపవీతం బాచమనంబు 
గంధంబు భూషణంబు పుష్పంబు ఫలాహారంబు నీరాజనంబు ధూపంబు 
వ్యజనంబు వాదిత్రంబు దర్పణంబు స్తోత్రంబు మొదలుగాంగల 
“1షడ్రశోపచారంబుల నువచరించి నాలుగుజాములును జాగరంబు 
సేయునది. (ఇది శివరాత్రి) వ్రతచర్యప్రకారంబు. ౧౧౭ 





ఉతాళ పత్రమున లేదు. 1. ము. సంశ్రయము. 2. ము. నధ్యవసాయం. 

8. ము. నదీస్నానంబుమొనర్చి. 4. తా.యలంకృతులై 5. ఆ.జనస్నానంబున 6. తా.ఫలావలులు 
7. తా. గాగట్టి 8. తా. నాసనార్ధ్యపాద్యంబుల 9. తా. మధుపర్మంబిచ్చి 10. తా. పంచవదను 
11. తా, యశేషోపచారంబుల 


శివరాత్రిమాహాత్యము 33 


గీ. బ్రహ్మహత్యాయుతము సురాపానశతము 
వీరహత్యగోహత్యలు వేనవేలు 
శిశువధంబు 'జనంగమ *ప్రీనిషేవ 
మాదియగు పాపములం *దోలు నభవురాత్రి. ౧౧౮ 


వ. తొల్లి యొక్క బ్రాహ్మణుండు మహోాపాపంబులు సేసి (సర్వజనంబులచేత 
నిందితుండై యొక్క) శివరాత్రి"వ్రతదర్శనంబున శివపురంబునకుం జనియె 
ననిన శౌనకాదు లక్కథకున కిట్లనిరి. ౧౧౯ 


గీ అద్భుతం '“బయ్యెడిని మాకు నగ్రజన్ముం 
డెట్టు పాతకములు సేయు టెట్టు "లట్టి 
పాపి శివరాత్రివ్రత మెట్టు పరంగం జూచె 
నంతయును విస్తరింపుమా *యనినం ట్రీతి. ౧౨౦ 


శా. _ జీమూతాన్వయరాజధైర్య సుమహాక్షీరాబ్ధిగాంభీర్య *సు 
త్రామప్రోద్భవగాఢశౌర్య సుమనోధన్వాతిసౌందర్య పౌ 
లోమీనాయకతుల్యభోగయుత “సుశ్లోకద్రుజిత్యాగ భా 
షామాధుర్యమతిప్రకాశధిషణా సత్యార్హసంభాషణా. “వం 


క. నిత్యయశ్రీసుందర 
మత్యమరాచార్యవర్య మాన్యచరిత్రా 
భృత్యజనావనతత్సర 
సత్యహరిశ్చంద్ర సరససాహిత్యనిధీ. ౧౨౨ 





1. తా నుజంగము 2. ము. శ్రీ వినాశ. తా. స్రీ నిషేధ 3. తా. బొల్బు 4. తా. పాత కంబులు. 
5. తా. వ్రతంబాచరించి. 6. తా. బదినీవుమాకు. 7. తా. లిట్టిపాటి. 8. తా. కనిన 9. తా. సు. 
త్రామాత్‌ దృవ. 10. తా. సుశ్లోకచ్చటాభూష. ము. సుళ్లోకారి జిత్యాగ 


- 34 ప్రథమాశ్వాసము 


మాలిని. అమితహితసుభాషా స్వాంత విద్యావిశేషా 
సమరముఖదిలీపా చంద్రకందర్పరూపా 
- కమలనయ (న)వీర్యా కాంచనాహార్యధైర్యా 
విమలరుచిరకీర్తీ విశుతానందమూర్తీ. ౧౨౩ 


గద్యము 
ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సకలవిద్యాసనాథ 
శ్రీనాథనామధేయప్రణీతంబయిన 
శివరాత్రిమాహాత్యంబునందుం 
బ్రథమాశ్వాసము. 


బై 


శివరాత్రిమాహాత్యము 


(సుకుమారచరిత్రము,) 


ద్వితీయాశ్వాసము 
యం టా! 


శ్రీహిమవద్దిరిపుత్రిమ 
నోహరపదభక్తిజాతనూ తనసరస 
వ్యాహారకావ్యనాయక 
మోహనతనుజితజయంత ముమ్మయశాంతా. 


అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లని చెప్పం దొణంగె. 


కాంచనాచలముతో గర్వించి యేకొండ 
*పెరింగె బ్రహ్మాండకర్పరము మోవ 
నేకొండచలులపై మహిశైలకన్యక 
చెంచులేమలం గూడి సంచరించు 
వజ్రాల కమరు రేవ విడంబనము సేయు 
నేకొండమొలచుట్టు నిందుతనయ 
యల్లొనేరెడు దీవి యవనీధ్రములలోన 
నేకొండ కైశ్వర్య మెక్కు డయ్యె 





36 


గి నట్టి వింధ్యనగేంద్రపర్యంకభూమి 
దండకారణ్యవిపినమధ్యంబునందు 
రత్నపుర మనం గల దొక రాజధాని 
కిన్నరాధీశు నగరికిం గీస వెలితి. 


గీ  సృటికమాణిక్యపాషాణఘటి తమైన 
యప్పురము కోట యాకాశ మంటి యొప్పు 
వేడ్మం బాతాళభువనంబు వెడలివచ్చి 
'చుట్టుముట్టినయట్టి వాసుకియుం బోలె, 


గీ. *”పట్టణంబున దేవతాభవనకోటి 
తుహినగిరికూటములతోడం దులలుతూంగు 
నమరగంగాపయః ప్రవాహములం బోలుం 
దచ్చిరస్థాపితో న్నతధ్వజపటములు. 


ల్‌ 


౩ ప్రబత్రదేవకిరీటమణిమయూఖచ్చటా 
పటలకిమ్మీరాంఘ్రిపంకజుండు 
వికటపాటలజటామకుటకోటి ఘటి త 
కోమలోతారకాకాముకుండు 
గంధదంతావళక్రవ్యాదరాట్కృత్తి 
కంథాధురంధరకంధరుండు 
కుంభినీధరసుతాకుచకుంభమృగమద 
స్థాసకస్థగితవక్షస్థలుండు 


గీ శంభుం డోంకారనాథుండు శాశ్వతుండు 
పాయకయ యుండు నవ్వీటి పరిసరమున 
నర్మదాసింధుతీరకాంతారభూమి 
మజ్టియనుపేరి కల్ప(ద్రుమంబు వీడ! 








1. ము. చుట్టుచుట్టినయట్టి. 2. తా. పటెనంబున. 3. ము, తా. మకుట. 
4. తా, తోరణకోవిదుండు. 5. ము. మొదల. 


శివరాత్రిమాహాత్య్యము 37 


వ. అప్పట్టణంబునకుం జుట్టును జనపదంబు 'లైరావతీశత(ద్రూవిపాశా 
సింధునదీమాతృకంబులును, విశ్వవిశ్వంభరా(భ్రూలతానుకారి సేతురేఖా 
లంకారంబులును, దటాకతరుకుసుమకేస రక్షరదమందమకరందధారా 
ధోరణీసహ(్రిసంవర్ధితకుల్యాసలిల కల్లోలమాలికాిస్ఫుటస్సాయత్మాయమాన 
నానావిధోద్యానవాటికా సంభుటితాకాల కాలాంధకారంబులును, 
నారామచూతపోతనికర సుకుమారకిసలయాస్వాదకషాయ కంఠకలకంఠ 
కామినీకోమలకుహూకార కోలాహలాంకురితపంచమ రాగరాజంబులును, 
రాజాన్నకలమషాష్టిక పతంగేప్రియనానావ్రీహిస స్యీప్రశస్తంబులును, 
(బ్రవర్భమానవ నంబులును, "“నిబిడిత సారసికంబులును, 
గుళుత్ధాభ్యుత్ధానంబులును, సముద్దత ముద్గసామగ్రీ సంగ్రహంబులును, 
"నణుకచణక చణంబులును, నిద్ధార్భిశ్యామాక గోదరామ 
గర్ముత్తిలజర్తిలంబులును, నదూషిత'మాషకోరదూషిత కోన్మేషంబులును, 
“ేకుసుంభకుసుమగుచ్చచ్చాయాచ్చటా *భ్యంగణశోణభంగోమాణు శృంగారిత 
జాంగలక్షేత్రంబులునునై దాశరథి చరిత్రంబునుం బోలె సీతావృత్తి 
స ర్రళంబును, జంద్రోదయంబునుం బోలెం గరసహ(స్రనంవర్థిత 
*రత్రాలయంబును, యదువంశంబునుం బోలెం గుల్యక్రమాగత 
శూరపురుషోత్తమబలాభిపాలితంబునునై యుండు వెండియు. ౭ 


మ. పరలోకస్థుో బతి౯ రుషాంకు (బ్రతికింపంగోరి యోంకారశం 
కరు (మోలన్‌ రతి “ముక్తకంఠముగ నాక్రందించునా "నొప్పు న 
ప్పురబాహ్యోపవనాంతదీర్ణికల (రేపున్‌ మాపు వీతెంచు) వు 
_ షృరకింజల్మభుజిక్రియాసుఖితహంసక్రేంక్రియారావముల్‌. ౮ 


1. ము. తా. లీలావతీ శతద్రువి పాట్సింధు 2. తా. సువర్ధిత 3. తా. స్ఫాల 4 తా. 
ప్రాయ 5. తా. ప్రస్థంబులును 6. తా. నిపీడితకాసార నేకంబులును 7. తా. సనకోచణక 
చణకంబులును 8. తా, శ్యామ 9. ము. శర్మరాతిల 10. ము. మహాకోర 11. ము. కుస్తుంబురు. 

- 12. ము. భృంగ 13. తా. చరిత్రంబులునుంబోలె 14. తా. సరళంబులును 15. తా, 
రత్నాలయంబులును 16. తా. మదిక 17. తా. కంఠముక్తముగ 18. తా. నప్పురీపుర 
| బాహ్యోపవన. 


38 ' ద్వితీయాశ్వాసము 


మ. ధరణీచక్రము వోలె నప్పురము విస్తారంబు నాయామముం 
బరికింపంగ నశక్యమైన గరిమం బాథోధిగంభీరతం 
బరిఖామండల మంబురాశి నుపమింపం బాత్రమై యొప్పు నం 
బరకల్లోలలుఠత్తిమింగిలధులీమత్స్యాహిన క్రోద్ధతిన్‌. ౯ 


గీ. భధద్రజాతి యేనుంగు లప్పట్టణమునం 
(బ్రకటి తస్ఫూర్తి నొప్పు సిబ్బములతోడ 
విమలవారాశిఫేనఖండములతోడి 
కవ్వపుంగొండ బందులో కాక యనంగ. ౧౦ 


ఉ. లక్షలసంఖ్య లప్పురి కెలంకులయందు. గొలంకు లొప్పు వాః 
పక్షిగరుచ్చటాపవనపాతవికంపితపంకజంబులై 
1వీక్ష్యకౌతుకంబు ప్రభవింపుచు నుండును లీలమై సహ 
గ్రాక్షుండు విశ్వరూపమహిమాద్భుతముం బ్రకటించెనో యనన్‌. ౧౧ 


శా. _ఆవింధ్యాచలదుర్గ మేలు శబరాధ్యక్షుండు హేమాంగదుం 
డావార్థిద్వితయద్వయావధిగం జక్రాధీశ్వరుల్‌ గొల్వ నా 
శావేదండఘటాకపోలతల మూర్చద్దానధారాజల 
ష్లావప్రక్రమసంవిశుద్ధబహుల ప్రస్ఫూర్తిమత్మీర్తియె. ౧౨ 


శివుని కైవడి “మహాసేనానుయాతుండు 
బలభేది పగిది* నపవ్యపాయుం 

డరవిందహితు లీల *నధిగతాభ్యుదయుండు 
"బుధుని క్రియ నజహత్పుష్మరుండు 

గంగాప్రవాహంబు కరణిం బావనమూర్తి 
భుజగాధిపుని భంగి భోగశాలి 


ర్‌ 





1. తా. వీక్షకుం గౌతుకంబు 2. తా మేలె 3. ము మహాసేనాన యాత్ముండు తా 
మహాసేనానియాతండు 4. తా నవవ్యవసాయు 5. తా నధికరాభ్యుదయుండు 6. బుద్దుని క్రియ 
జయత్సుష్పశరుండు. ॥ 


శివరాత్రిమాహాత్యము మ కక 


'యేనుంగు చందాన దానధారాశోభి 
శౌరి లాగున శంఖచ[క్రపాణి 


కర్త యాశ్చర్యములకు నాకరము నీతి 

కఖిలవిద్యాగమములకు నాస్పదంబు 

పగల కుత్పాత' హేతువు బంధుకోటి 

కమరలోకద్రుమంబు హేమాంగదుండు. . ౧౦౩ 


ఆ నృపాలుండు నీతివిద్యానిరూఢిం 
జారదృష్టియౌం గాని విచారదృష్టి 
- సమధికైశ్వర్య వైభవోజ్ఞ్వలత నాతం 
డష్టమూర్తియౌం గాని యనష్టమూర్తి. ౧౪ 


యజ్ఞదత్త చరిత్రము 
ఆ రాజునకు. నభిలశాస్రవిద్యాకళా*పావనగంభీరబుద్ది యజ్ఞదత్తుండను 
బ్రాహ్మణుండు దేవేంద్రునకు బృహస్పతియును వృషపర్వునకు శుక్రుండును - 
దశరథునకు వసిష్టుండును రామునకు విశ్వామిత్రుండును నజాతశత్రునకు 
ధౌమ్యుండును *నలునకు సుమతియుం బోలెం బ్రధానియై రాజ్యభారంబు 
భరియించి యుండు నమ్మంత్రి భార్య వినయవతియు వివేకవతియు 
విభ్రమవతియు విలాసవతియు సౌభాగ్యవతియు లక్షణవతియు 
నౌదార్యవతియు గాంభీర్యవతియు లజ్ఞావతియు నై సర్వగుణసంపూర్ణ 
_ సుశీలాభిధానయగు *భామారత్నం బతనికిం *బ్రేమాస్పదంబై యుండు. ౧౫ 


అన్ని భాగ్యంబు “లున్న నా యబ్ద ముఖికి 
శ్రీమహాలక్ష్మి గలుగంగ నేమి సెలవు 





1. ము.కేతువు. 2. తా. పావగాహబుద్ధి 3. తా హరిశ్చంద్రునకు సత్యకీర్తియును. ము. 


నలునకు దమనుండునుంబోలె 4. ము బాలా 5. ము బరమ(పియాస్పందబై 6. తా లుంగల. 


రూ 


ద్వితీయాశ్వాసము 


పుత్రవదనావలోకనోద్భూతమైన 
యొక్క సౌఖ్యంబు బ్రాంతియై యుండు గాన. ౧౬ 


'తనయసంతానలబ్ది దౌదవ్వు గాంగ 

విభవసంపత్తి గల్గియు విన్నంబోయి 

వనిత నిష్ఫలపుష్పదర్భనముం *దాల్చె 

శరలతాకాననము వోలె జవ్వనంబు. ౧౭ 


కాంత పుష్పాదిభోగంబు *లింపని వను 

వైరాగ్యవిధికిం దా వాల్బుC జిత్త 
మన్వయంబునకుం దా నాలంబ మయ్యును 

దను నిరాలంబంగాం దలంచు నింతి 
ప్రొద్దునం *దగినట్టి భోజనం బొల్లక 

యుపవాస నియమంబు నువిద దలంచు 
సంపత్సరంపర సంభవిల్లిన నైన 

సంతోష మొదవదు చామీవమదికిం 


గోమలాంగుళదళహస్తతామరసము 

కర్ణపూరత్వలీలకై కాలు సాంప 

గండతలదర్పణంబునం గదియం జేర్చి 

"తరుణి చింతించు సుతు లబ్ధి తడయుటకును. ౧౮ 


సంతతిలేని దుఃఖమున సామజరాజఘటాంతవైభవం 
బెంతయుం గల్గియున్‌ సరసిజేక్షణ *విన్నంగం బోయియుండు సీ 
మంతిని బోటికత్తెలకు మానసవృత్తి యెజుంగం జెప్ప దై 
“ఏకాంతికకేళిశయ్యపయిం గాంత గుణించు మనోరథార్థముల్‌. 





1. తా. తనయు 2. తా. దాల్చి 8. లిం )పెసంగిన తా. లింపనినను 4. తా. ౭దగునట్టి 5. 


ము. నంబుండ 6. ము. మతికి 7. ము. పడంతి 8. ము. సుతలబ్ది పడయుటకును 9. 
ము.చిన్నగ 10. ము. కాంతము. 


శివరాత్రిమాహాత్యము 41 


ఉ.  'ఆచపలాయతాక్షి కనకాంబురుహంబులం *బూజసేయు విం 
ధ్యాచలకందరానిలయు నద్రిసుతాప్రియనాథు నర్మదా 
వీచిపరంపరాసలిలవిప్రషదాశయశీతగంధవా 
హాచమనప్రవృద్ధభుజగాధిపకంకణు నోంకృతీశ్వరున్‌. ౨౦ 


అభిషేక మొనరించు నలి నీలకుంతల 
శంభు సోమోద్భీవాసలిలధార 
నెలత యభ్యర్చించు నీలోత్పలంబులం 
దరుణనిర్మలసుధాధామమౌళి 
గరళకూట(గ్రాసకల్మాషకంధరు 
మేన గంధ మలందు మీనేనేత్ర 
యర్పించు దివ్యోపహారంబు లెలనాంగ 
కుటిలీకుండలిరాజకుండలునకు 


ల్‌ 


గీ.  నతివ దిరుగుం బ్రదక్షిణం బభవు కర్పడ్రిక్రిం 
గుచభరంబున నరగౌను "గూనుగిలంగ 
కరవలమట్టెల మోంతతో రాయిడింపం 
జరణనూపురరుళరుళంరుళరవంబు. ౨౧ 


వ.. ఒక్కనాం డోంకారనాథునకు6 (బ్రదక్షిణం బాచరింిచుచు నప్పద్మాక్షి 
ప్రాకారపురఃప్రఘాణంబున నొక్క పౌరాణికుండు శ్రీమహాభారతంబు 
వక్కాణించువాం సోడపుత్రకులకుం బుణ్యలోకంబు. లేదని కథానుకథన 
ప్రసంగంబునం బలికిన నయ్యింతి సంతానవిరహ వేదనాదూయమాన 
మానసయై మందిరంబున కేతెంచి యేకాంత భవనంబున "'విహారశయ్యపై 
మేనువైచి చింతాక్రాంతయై యుండె నంత యజ్ఞదత్తుం డమ్మత్తకాశిని 
నన్వేషించి. ౨౨ 





1. తా. ఆ చపలాక్షి దాను 2. తా. బూని 8. తా. వ. 4. తా. నేత్రి 5. తా.కుంతలి 6. 
తా.నకును 7. తా. గూనిగిలంగ 8. తా. రవణి 9. తా. పుచు 10. తా. అపుత్రులైనవారలకు 11. 
ము. విరహశయ్య పై. 


42 ద్వితీయాశ్వాసము 


ఉ. కాంత సరోజనాళలతికాతనుపాండుశరీరయప్టి నే 
కాంతగ్భహాంతరస్థితం బ్రియాంగనం జేరంగ వచ్చె మంత్రి క 
ల్పాంతమునన్‌ రసాతలగుహాకుహరంబున పేడాంగి యున్న భూ 
కాంత వరాహమూర్తి హరి గ్రచ్చజ డాయంగవచ్చు కైవడిన్‌. ౨౩ 


వ. డాయవచ్చినం గృతప్రత్యుత్ణానయగు నప్పంకజాక్షియుం దానునుం 
బర్యంకంబునం గూర్చుండి యవిరళాశుపాతార్దీకృతదుకూలయు 
ననలంకృతయు నైన సుశీలం జూచి యజ్ఞదత్తుం డిట్లనియె. ౨౪ 


గీ ఏల యేద్చెదు చెప్పవే యిందువదన 
విపులశోకభరంబున వెక్కి వెక్కి 
తాట గుచ్చిన *క్రాత్త్రముత్యాల వోలెం 
ిజన్నుంగవ నున్న వీబాష్పజలకణములు. ౨౫ 


ల్‌ 


కుదురునిండిన మంచి గుబ్బచన్నుల మీంద 
ధరియింప వేల ముత్యాలపేరు . 
ఫాలేందురేఖపైం బచరింప విది యేల 
కుంకుమంబున బొట్టు గోరం దీర్చి 
*యానబంధోద్ధురం బగు నితంబంబున 
సవరింప వేల వజ్రాలీకమరు 
పాయవట్టములతోం బసిండి నూపురములు 
హత్తింప వేల పాదాంబుజములం.. 


గీ  “బంచవన్నియ రాచిల్మం బంజరమున 
నేల సదివింప "వనురాగ మెసకమెసంగ 


1. తా. దస్సియున్న 2. ము. ముత్యాలదండవోలె 3. తా. చన్నులవి నున్నయవి 
భాష్పజరకణములు 4. ము. యానచక్రోద్ధురంబగు నితంబము మీంద 5. తా. కమలు 6. తా. పచ్చ 
7. తా. కనురాగ. 


శివరాత్రిమాహాత్యము Pe 


నేల చింతించెదవు 'చెప్పు మిందువదన 
గండపాళికం గెంగేలు గదియం జేర్చి. ౨౬ 


గీ. నెలంత నులివేండియైన ఫీ నిడుదయూర్చు 
మాటిమాటికి నిపుడు నా మానసంబుం 
గంప మొందించు చున్నది కల్లగాదు 
ప్రబల భవదీయవక్షోభరంబుం బోలె. ౨౭ 


క. అపరాధము సేయం గదా 
చపలాయతినేత్ర ! *యేను జనవున నేనిన్‌ 
నిపుణతతోం జింతించిన 
నెప మేమియుం గానరాదు నీ నెగులునకున్‌. ౨౮ 


క. భవదాయత్తము విభవము 
భదాయత్తంబు సువ్వె ప్రాణము నాకున్‌ 
భవదాయత్తము సర్వము 
ధవళాంబుజపత్రీనేత్ర తథ్యం బరయన్‌. ౨౯ 


వ. ఈ దుఃఖంబునకుం గారణం 'బేమి చెప్పుమని 'యడుగుటయుం బ్రత్యుత్తరం 
బీక యూరకున్న దాని తాంబూలకరండవాహిని మంత్రితో నిట్లను దేవ 
దైవంబు కరుణ లేమిం జేసి పెద్ద కాలం బిమ్మహా దేవి సంతానలాభంబు 
దూరంబగుటకారణంబుగాశయనాసన *పానభోజన విభూషపరిధానాది 
సముచితవ్యాపారంబులు పరిజన ప్రయత్నంబున * (0౦ బ్రతిదినంబు) 
నెట్టకేలికు నిర్వర్తించుచు దేవరకు హృదయ “వేదన గావింపనోప"క 


ఇ తాళ పత్రమున లేదు 1. తా. చెప్పె యిందువదన 2. తా. భవంబు 8. తా నేత్రి 4. 
తా.. నేను జను నొరునేనిన్‌ 5. తా. నేత్రి 6. తా. బు. 7. తా. యడిగినం 8. తా. స్నాన 9. తా. 
కునికి వర్తించుచు 10. తా. పీడ 11. తా. కనారతంబు నేకారణంబు. 


44 ద్వితీయాశ్వాసము 


యనవరతంబుం దోంపకుండం జరియించుచున్నయది “నిన్నటి రేపు 
తవనమండలంబు కువిత (కవికపోల) [కోడతావుంబై 
యుదయగిరికవాటవిటంకంబు *నలంకరింప వింధ్యాచలనితంబ 
బింబంబునకు మణిమేఖలాకలాపంబునుంబోలిన నర్మదాప్రవాహంబునం 
గ్రుంకి యోంకారేశ్వరు శశాంకరేఖాలంకారు హేమపంకజంబులం 
బూజించి గుడికిం బ్రదక్షిణంబు సేయునది దేవభవనప్రాకారగోపుర 
ప్రఘాణంబునం బౌరాణికుండు మహాభారతంబు వక్కాణింపుచుం 
*గభ్రానుకథనప్రసంగంబున నపుత్రకులకుం బుణ్యలోకంబులు లేవని 
పలికిన నప్పలుకులు నెమ్మనంబునం గీలుకొని వాలంప *ములుకులుంబోలె 
వేదన యుత్సాదింప భవనంబునకు వచ్చిన కయేకాంతంబ యిచ్చోట 
నవిరళబాప్పధారాదుర్దినాంధ'కారితముఖియై యీ దుర్దశం 
బొందియున్న యది(యనుటేయు). | | 30 


ఆ.వె. మంత్రి యొక ముహూర్తమాత్రంబు చింతించి 
యుష్టదీర్హమైన యూర్పు నిగుడ 
దఫా 
"వెంత చింత దీని కిది మహాబలవంత 
మేమి సేయ వచ్చు నిందువదన. ౩౧ 


ఉ. ఊరక "కుంద నేమిటికి నోంకృతినాథుండు నర్మదానదీ 
తీరనివాసి భక్తజనదివ్యమహీరుహ "మున్న వాండు నీ 
రేరుహనేత్ర తత్పదపరీష్టి యభీష్టశుభాభివృద్ధికిం 
గారణమౌ టెజుంగవె వికారము దక్కు భజింపు శంకరున్‌. ౩౨ 


గీ ఈశ్వరుం డద్రిజానాథుం డిందుమౌళి 
కరుణ "లేకున్న మన కెట్లు కలుగ నేర్చు 





ఉ తాళ పత్రమున లేదు 1. తా, నిన్నరేవు 2. తా. ల. ౩. తా. కథాకథన 4. ము. 
ములికియుంబోలె 5. తా. యేకాంతంబున నిచ్చోట 6. తా. కారముఖి 7. తా. దీనికెటులైన 
దేవుండు బలవంత. 8. తా. యేడ్వ 9. ము. మున్‌సదాశివున్‌ సారసనేత్ర 10. ము. లేకనుసుతుం 
డెట్లు 


శివరాత్రిమాహాత్యము హా 


జంద్రచందనచంద్రికాశైత్యమైన 
పుత్ర పరిరంభసౌఖ్యంబు పువ్వుంబోణి. 33 


గురుజనంబుల *సేవింపు కువలయాక్షి 

కమలలోచన ముక్కంటి కరుణం జేసి 

మున్ను గురు నుపదేశంబు మొనయం గాంచి 

రభిమతార్థంబు లొందటే *యనుదినంబు. ౩౪ 


సర్వజగత్ర్రసిద్దంబుగదా యితిహాసంబు తొల్లి చండకౌశికు వరప్రసాదంబున 
మగధాధిపతియగు *బృ్బృహద్రథుండు జనార్దను గెలువం దగినట్టి శౌర్యనిధి 
జరాసంధుం గాంచె దశరథుండు విభాండకతనయుం(డగు బుశ్యశ్చంగు) 
నారాధించి దిగ్గజంబులం బోలిన కుమారుల ఇ*(సకలలోకహితంబుగా) 
నలుగురం *బడసె సమారాధిత గురుదేవతాప్రసాద ఉఇ(వశ)ంబున. 

౩౫ 
వెలంది పుత్రోదయారంభవేళయందు 
నిన్ను నెన్నండు చూతునో కన్నులార 
విమలచం(ద్రోదయారంభవేళయందు. 
బూర్లిమా 'యామినినిం బోలెం బుణ్యగరిమ. 3౬ 


దేవీ శోకంబు విడువుము ధైర్యం బవలంబింపుము ధర్మంబు నడువుము 
దానంబుసేయుము వ్రతంబులు సలుపుము సత్యంబు పలుకుము మన 
పాలి దేవతలు మన కభీష్టలాభంబుం బొందింపం గలవారు భవ్యసంతాన 
లాభంబున సంతోషంబు వహింపం గలవవి *దుఃఖాపనోదననివుణంబులు 
ధర్నోపదేశ* గర్భంబులు పేచాటుమధురంబులు నగు మాటల నూరార్చి, 





ఇతాళ పత్రమున లేదు 1. తా. సేవించు 2. తా. నలినముఖి నిష్టమీర సంతత మనీష 


3. తా. మునిజనంబుల భుజియించి మున్నుగాంచి 4. ము. నబ్దవదన 5. ము. రాజుదైతేయకుల 
విమర్ధను 6. తా. గాంచె 7. తా. యామినియు 8. తా. నేమంబున నోములు నోయుము 9. 
ము. దుఃఖోపశమనభాషణంబులు 10. తా. నిపుణంబులు. 11. ము. చారు. 


46 ద్వితీయాశ్వాసము 


కాంచనకలశోదకంబులు కరపల్లవంబున ధరియించి 'నయనంబులు దుడిచి 
యగ్గజయానకు ముఖప్రక్షాళణనం బాచరించి మందీభూతదుఃఖ యగుట 
యెటింగి మంత్రి యంతఃపురంబు వెడలి సముచిత వ్యాపారంబులం బ్రవర్తిల్లె 
నది యాదిగ *నాగమోక్త ప్రకారంబున సభక్తివినయతాత్పర్యంబున. 

3౭ 

ఉ. ఆధవళాయతాక్షి వసుధామరకోటి భజించు దేవతా 

రాధన మాచరించు మునిరాజి కుపాస్తి యొనర్చు మంత్రవి 
ద్యాధరుల న్నుతించుం గొనియాడును యోగిజనంబు వరమా 
నాధికభక్తిభావమున నాత్మజసంతతిలబ్ధికామనక. ౩౮ 


గి ఎటుంగునే నీడకన్నును నెండకన్నుం 
*జెలంగి పూంచునే కర్మవంచిన లతాంగి 
యెట్టిక్లేశంబులకునైన ్‌సీిడంబోదు 
తన మనంబున '*నిగ్రుచు సంతానకాంక్ష ౩౯ 


2» 


భక్తితో మాతృకాభవనంబులకు నేంగుం 
గావించు "నతి దిశాదేవతలకు 
వాయసంబులకు నిర్వర్తించు దధిబలిం 
గొలుచు జ్యేష్టాదేవి నలఘుమహిమం 
జదివించుకొను. బుణ్యసంహితావ్రాతంబు 
మూలికామాణిక్యములు ధరించు6 
కదాంబూలగంధాక్షతలు చిరంటుల కిడు 
విప్రశ్నికల గారవించుం దజచుం 








1. తా. తన యమ్మానినీరత్నంబునకు 2. తా. సుశీల పరమభక్తి తాత్సర్యంబున 3. ము. 
మంత్రవిద్యాధృతబుద్దింగాంచు. 4. తా. చాలవకూచిన కడవంచునే లతాంగి 5. తా. నీడజోడు 6. 
తా, నిగుర్చు 7, ము. నతిధిసత్మారములను 8. ము. దన్వంగి 9. తా. విప్రకన్యల. 


బా 


గుమ్మరావంబు కడవలు కొల్లవిడుచు 

బాలురకు దియ్యపండులు పంచి యిచ్చుం 

జెలులుం దానునుం 'రేలు పోచిళ్ళువోవుం 

దామరసినేత్ర పుత్రసంతానకాంక్ష. ౪ం 


ఇవ్విధంబునం *బుణజ్యోపవాసవ్రతదానధర్శ దేవతారాధనంబూలం 
బ్రతిబంధదోషంబులుం బాసిన "నా సుశీలాదేవియందుం బ్రతిప 
చ్చంద్రబింబంబు సరసియందునుంబోలె గర్భం బావిర్భవించిన. ౪౧ 


అభ్యంతరస్థాగ్ని యగు శమీలత వోలె 
నిధిగర్భ యగు నబ్దో'నేమి వోలె 
"నంతస్థృదిగ్దంతి యగు వియన్నది వోలె 
శశికుక్షి యగు నస్తసంధ్య వోలె 
నాలీనహర్యక్ష యగు నద్రిగుహ వోలె 
వినయధారిణి యగు *విద్య వోలె 
జలదాంతరి తయగు నలినాప్తరుచి వోలె 
సూనృతాభిధ యగు సూక్తి వోలె 


నాదిమబ్రహ్మసంభరితోదర యగు 

కైటభారాతినాభ్యబ్ద “కళికవోలె 

నధిగతాగస్త యగు దక్షిణాశ వోలెం 

బ్రథమగర్భంబు ధరియించెం బల్లవోష్టి ళం 
“పలుచం బాతెను గండదర్పణయుగంబు 
నవమధూకప్రసూనంబు నవమధుకర 





1. ము. వ్రతములు సలుపుచుండు 2. తా. నేత్రి 3. తా, పుణ్య వ్రతోపవాస 4. తౌ, లు. ర్‌. 


ము. నాసుదతీలలామంబు మెజసి 6. ము. నిలయ 7. తా. ననమగ్న 8. ము. వినత 9. ము. 
నస్తాంతరితయగు 10. ము. కమునుబోలె 11. తా. పలచ 12. తా.నవమతించె. 


48 ద్వితీయాశ్వాసము 


*మానుగతిం జూచుకంబులు నసితమయ్యె 
సవతి పూంబోండ్ల యాననాబ్దములతోడ. ౪౩ 


చ. మనమున కుత్సవం బొసంగె మంత్రికిం *బట్టపుదేవి గర్భశో 
భనమునం “జేసి వెల్వెలంగ బారిన ముద్దుల నెమ్మొగంబుతో 
ఘనసమయంబునందుం బొడకట్టిన చల్లని తూర్పుగాలిచే 
ననిచిన కన్నె గేదంగికి నచ్చిన కూరిమిచుట్టమో యనన్‌. ౪౪ 


గి గర్భభారాలసాంగియె కంబుకంరఠి 
చెవి శిరీషప్రసూనంబు చేర్చ నోప 
దెట్లు ధరియింపంగా నోపు హేమరత్న 
కంఠికాహారకేయూరీకటకములను. 9౫ 


క ఎలదోంట తీఠడయుయ్యెల 
కలకంరఠికిం "విన్న నాంటి కతలై తోంచెం 
జెలువకుం బాదాంబుజములు 
"గిలిగింతలు వోవుం గేలిగిరివార్తలకుక. ౪౬ 


శా. ఆసారంగవిలోలలోచనను గాఢాలింగన క్రీడల 
న్వాసాగారము కేలితల్పముపయి న్మన్నించి మంతట్రీశుం డ 
త్యాసక్తిం జవిచూచు నెట్టుకొని మృత్నాస్వాదన ప్రక్రియా 
వ్యాసంగంబుినం గమ్మనైన యదసీయంబైన బింబోస్టమున్‌. 


క జలరుహనాభుని వక్ష 
స్థృలికౌస్తుభమునను “మృడుని జడముడి నుడురా 








1. తా. నాతి కుచచూచుకంబులు 2. తా. బట్టముదేవి 8. ము. బల్బనై చెలువుపై కొను 
4. తా. జతచనోప 5. తా. కంకణములు 6. ము. చిన్ననాంటి 7. ము. గిలిగింతలు గొలుపుం 
గేలిగిరి గుహలందున్‌ 8. ము. సంగంబొసరించె ముద్దుగొనె 9. తా. ను. 10.ము. దీప్తిం 
దనరెడు మణీరా 


శివరాత్రిమాహాత్యము స్ట 


ల్‌ 


ట్మలికాలంకృతి వోలెం | 
బొలంతుక ప్రత్యగ్రగర్భమున నొప్పారెన్‌. ఇరా 


ప్రతిదివసోప 'చీయమానగర్భనిర్భర “యగు నయ్యాదిగర్భేశ్వరి కౌముదీ 
ిముహోత్సవంబునం బ్రియసఖీవిలోచనచకోరోకలం గోరికలు నిండించి 
వెండియు. ౪౯ 


బహుదినముల్‌ మహాసచివు “పట్టపుదేవికి వృద్ధి బొందె దు 
స్పృహనవగర్భ'సంగ్రహము(జాడ) సఖుల్‌ ప్రియమందంగా ముహు 
ర్ముహురనుబద్ధజ్బంభితసముద్దతవిహ్వలోలోలనేత్రముల్‌ 
జహదజహత్సమ[గ్రపురుషాయితకేలివిజ్బంభణంబు'లై. ౫౦ 


"అల్లనల్లన మెలంగుం బద్మాయతాక్షి 

సముదితంబైన గర్భభారము కతమున 
సమ్యగాపీతజలరాశిసలిల "మైన 

ప్రావృడారంభనవమేఘపంక్తి వోలె. ౫౧ 


*స్టీమంత్రోన్నయనంబుం బుంసవనముం జేయించె శ్రీయజ్ఞద 
త్తామాత్యాగ్రణి* చే నృపాలకుండు వింధ్యాధీశ్వరుం డర్మిలి 
న్సామంతక్షితిపాలమంత్రు లసమానంబైన (ప్రేమంబునః 
భామాోహమతురంగరత్నములు పైపై బావడ బ్లేరంగన్‌. ౫౨ 


కమ్మగొజ్జంగినీటం గలయంపి చల్లిరి 
స్‌వేంగి మెత్తిరి క్రొత్త మృగమదమున 








1. తా. నీయమాన 2. ము. యగుచు నయ్యది 8. ము. విలసనంబునుంబోలెం 4 ము. 


కలకుం 5. ము.నిండించె 6. తా. పట్టము దేవికి 7. చిహ్నములు చూచి 8. ము. నేత్ర 
పద్మముల్‌ 9. ము. లున్‌. 10. ము. అట్లు ధవునొద్ద 11. తా. యైన 12. ము. 
సీమంతోన్నతుసంభ్రమంబు వెలయం 13. ము. కన్ఫృపాలకుండు తా. కిన్‌ 14. ము. సింధు 
15. తా. మోకువెట్టిరి. : 


రంగవల్లులు కప్పురపు “ధూళి. దీర్చిరి 
2క్రీరించి రొగి మాల్యతోరణములు 
తరుణరంభాతరుస్తంభంబు లెత్తిరి 
- కట్టి రెల్లెడం బట్టు కలువడములు 
కమలచందనమాలికలు *వినిర్మించి రు 
త్తంభించి రున్నతధ్వజపతాక 


గీ. *లాలిఖించిరి గేహకుడ్యములయందు 
సర్వతోభద్రమకరికాస్వస్తికములు 
పరిజనంబులు రాజాజ్ఞం బట్టణమున 
యజ్ఞదత్తుని ప్రథమకళ్యాణవేళ. x3 


గీ. *వేడ్కనృత్యంబు లాడిరి వీఢథులందుం 
బాడి 'రెత్తిలి పికకుహూపంచమమునం 
"బంజళంబున ధవళప్రబంధగీతి 
కనుమ యవ్వలి కర్ణాటకమలముఖులు. ౫౪ 


' ఉమ. అదన న్వచ్చిరి సంభ్రమంబునను బంచారామలీలావతుల్‌ 
పదునాల్జాతుల యప్పరోంగనలునుం బాలిండ్లపై హారముల్‌ 
' గదలం బెన్నెజి సేసకొప్పులపయిం గహ్లోరగుచ్చంబు లొ 
ప్పం దదీయత్వర గండభాగములం గంపంబొందం దాటంకముల్‌. 


(ag 


ఏపూజైకుండలు నిల్చెం బువ్వుంబోండి యొకర్తు 
శుభవితర్దికం జతుష్మోణములను 

*జ్లాజాల పాలికల్‌ సర్వౌషధుల నించి 
ప్రోక్షించె జలము పద్మాక్షి యొకతె 








ఇ ఈ పద్యము తాళపత్రమున లేదు. 1. ము. మ్రుగ్గువెట్టిరి 2. తా. దోరించి రొగిం 
దల్యతోరణములు శి. ము. ను నిర్మించిరి, స్తంభించి రుత్తమ దర్చణములు 4. తా. అభిలఖించిరి 5. 
తా. వెలందివెన్నలం &రబాసాద వీథులందు 6. తా. రొత్తిలి 7. తా. పంజరంబున 8. ము. కముల 
నవ్వేళ 9. తా. పూజగుండలు నిల్బెం బూంబోణి యొక్కతె 10. ము. జాజాల పాలెల సర్వాషధులు. 


శివరాత్రిమాహాత్యము ui 


కాంత యొక్కతె సన్నెకలు. బొత్తరంబును 
1దోరించె వటశాఖతోడం గూడం 
బీరికంబులు వెట్టి బింబోష్టి యొక్క తె 
మడుంగుం బుట్టము *గప్పె నడుగు మునుంగ 


గీ. రమణి యొక్కతె వింజామరంబు దాల్చెం 
దరుణి యొక్కతె తాళవృంతంబు పూనె 
లలన యొక్కతె పసిండి సంబెల ధరించె 
నాలవట్టంబు *వహియించె నతివ యోర్తు. ౫౬ 


గ మంత్రి 'వేల్పించె గృహ్యోక్తమార్గ మొప్ప 

(బ్రహ్మపదమునం గూర్చుండి బ్రాహ్మణుండు 

హోమములు రెండు బుగ్యజుస్సామవేద 

మంత్రీమాది జయాదిహోమంబు తుదగ. ౫౭ 


మ. "చెవికిం గేలివతంసకోత్సలదళశ్రీలై కపోలంబుల౯ 
నవకాలాగరుపత్రరేఖలయి మేనం గమ్మకస్తూరియై 
ధవళాంభోరుహీనేత్రపైం గురిసె నుద్యల్లీల సీమంతపుం 
సవనాజ్యాహుతిహోమసం ప్రభవచంచద్వహ్నిధూమచ్చటల్‌. ౫౮ 


మ. _చెలికత్తెల్‌ చిబునవ్వు చెక్కులపయిం “*జెల్వార వీక్షింప నొ 
జ్జలు 11మంత్రంబులు సెప్పం బైగ్గడ శరత్సంపూర్ణచం ద్రాస్యకు 
న్వలిచన్నుంగవమీంద ముత్పులకము “*ల్వర్ధిల్లం గేల్వంచుచు 
నృలలీకంటక మెత్తి యౌందలపయిన్‌ సంధించె సీమంతమున్‌. 


1. తా. దోలించె 2. తా. వెట్టె 3. తా. లిచ్చెగడలు మునుంగ 4. ము. ధరియించె 5. తా, 
గల్పించె గుహ్యోక్త 6. తా. వేద 7. తా. చెవులంగేతిని 8. తా. చిత్ర 9. తా. నేత్రిపైంబొలసె 
10..తా. . జిర్వార. 11. తా. చెప్పనప్టు 12. తా. వంత్లై గెల్ఫాచుచున్‌. 


52 


జా 


ద్వితీయాశ్వాసము 


కుటిలాలక 'కుడి నాసా 

పుటరం(ధ్రమునందు మూండు బొట్టులు 'మిడిచెః 
వటఫలదళరస మధిపతి . 

కటకరుణత్మార మెసంగం గరపద్మము'లన్‌. ౬౦ 


మృదులగోధూమసరులతో మేలవించి 

వన్నెకుచ్చుల పేరుతో *వక్కరించి 

పుష్పడుండుభకంబుతోం బొత్తు వడసి 

పడంతి పాలిండ్లపై "నాప్పె పసిండి పేరు. ౬౧ 


తగవు లిచ్చిరి పుట్టింటి తల్లి ప్రజలు 

వీ ్నొసంగిరి చుట్టాలు వేనవేలు 

కట్ట నిచ్చె నృపాలుండు కన్ను దనియం 

బరమహీపాలు రిచ్చిరి పావడములు. ౬౨ 


క్మామండలము తురంగమధట్టమయ మయ్యెం 
గరిమయం బయ్యె దిక్చక్రవాళ 
మంబరం బాతపత్రావళిమయ మయ్యె 
సౌరభమయ మయ్యె మారుతంబు 
పరివారమయ మయ్యె బ్రహ్మప్రపంచంబు 
జయశబ్దమయ మయ్యె సకల సేజగము 
లాతేపంబు విభూషణాలోకమయ మయ్యె 
సంతోషమయ మయ్యె జనుల మనము 


వింధ్యపర్వత మేలు పృథ్వీవరుండు 
దానుం బట్టంపుదేవియుం దగవు గలిగి 





1. ము. కును 2..ము. లందు 8. ము. పిడిచె 4. తా. నన్‌ 5. తా. వక్కడించి 6. ము. 


వచ్చు. 7. ము. నొప్పు 8. తా. పుట్నింటి 9. ము. కట్నమిచ్చి 10. తా. జనము. 11.ము. 


పత్ర, 


శివరాత్రిమాహాత్యము 53 


సచివు నింటికి 'నేతెంచి సమ్మదమున 
నొద్ద నుండి యాశోభన మొనరుచుటయు. ౬3 


గీ  *జవిలె నరం బూలు ముడిచిన సాధ్వి యొకతె 
3రూలగందంపుం బసపున నూన్సెం గదిసి 
పసిండి యుత్తరేజందెముల్‌ *పాయం బట్టి 
రాచప్రెగ్గడ బ్రహ్మసూత్రమున నగుచు. ౬౪ 


గీ దశరథుని వాజపేయంబు ధర్మసూను 
రాజసూయంబు నుపమింపం “బ్రాంతియె యని 
"పట్టణంబును దేశంబు బరిఢవింపం 
బెట్టె దొడ్దుగ *నామెత ప్రెగడగారు. 


వ * అంత. . ౬౫ 


సుకుమారుని జననము 


క నవమాసంబులు నిండిన 
ధవళేక్షణ గాంచె సుతు సుధాకరతారా 
రవిబుధధిషణవిధుంతుద 
కవు లుచ్చగముగను నమృతఘటికలు నడువన్‌. ౬౮ 


వ. . ఇవ్విధంబున సుశీలాదేవి నందనుం గాంచిన వార్త *1యంతఃపుర 
పరిచారిణి యొకర్తె విన్నవించిన నమృతరసధారామయంబయిన 





4 తాళపత్రమున లేదు 1. తా. నేతెంచు 2. తా. జరధి నరమూల ముడిచిన 3.. ము. 
యుల్లగంధంబు 4. తా. జంధ్యాలు 5. తా. వాయంబెట్టి 6. తా. ప్రాప్రమైన 7. తా. పట్టణంబున 
దేశంబు పరిణమింప 8. తా. నామిత 9. ము. రవిసుత 10. ము. కవులు భికములుగ నవమఘటికలు 
11. తా. యంతఃపురచారిణి యొక్క చకోరనేత్రి విన్నవించిన నవ్వాక్యంబు. 


54 ద్వితీయాశ్వాసము 


యమ్మాటకు సద్యః(ప్రరూఢరోమాంకురనికరకంటకి తగాత్రుండును 
దరస్మిత * (వికసిత)కపోలమండలుండునునై మంత్రాఖండలుండు. 


ఆ.వె. తాను గట్టినట్టి చీనాంబరంబులుం 
దాను బెట్టినట్టి మేనితొడవుం 
బ్రమద మొప్ప నిచ్చెం బారితోషికముగ 
మంత్రి యంతిపురము మానవతికి. ౬౯ 


'తలయంపి ధవళముద్రాకుంభ మిడు వారు 
రక్షాభసితరేఖ వ్రాయు వారు 
గౌరసర్షపరాజి కలయం జల్లెడు వారు 
బలివిధానంబులం బరంగు వారు 
లవణంబు నింబపల్లవము౦ ద్రిప్పెడు వారుం 
2బేము మంచంబుతోం బెనంచు వారు 
కిగవలధూపంబు సంఘటియించు వారును 
*మంచిము ట్టెడంద యోజించు వారుం 


భ్‌ 


గీ గదిసి దీవించు వారును *గంధతైల 
'మలందుకొనువారుం గాయంబు లందువారుం 
బాడువారును బరిహాసమాడువారు 
నైరి శుద్ధాంతసతు లరిష్టాలయమున. ౭౦ 


కర్పూరసమ్మిశ్రగంధసారంబునం 

జజఆచెం 'జప్పట భిత్తిం జామ యొకతె 
కవెలికిలం బెట్టె నుత్సలగంధి యొక్కర్తు 

గప్ప గర్భగ్భహోపకంఠభూమి 


జ్‌ 


ఉతాళపత్రమున లేదు 1. తా. తలయంటిధవళనిద్రాకుంభ. 2. తా. ప్రేమ మువ్వంబుతో. 
3. తా. గమల. 4. తా. మంచిము ట్టైదుర. 5. ము. గండతైల 6. ము. మందుకొనువారు. 7. తా. 
నప్పటి. 8. తా. వెలకెలం ము. వెలకిల్లం 


శివరాత్రిమాహాత్యము 


జ్యేష్టాధిదేవత సేవించె నొకయింతి 
పసపుం బుట్టము గట్టి భక్తిగరిమం 
బటముపై లిఖియించెం బాటలాధర యోర్తు 
(కొత్తలత్తుక 'శశాంకుని ఖరాంశు 


గీ. “జరఠమేంఠంబు కంఠదేశమునం జుట్టెం 
బుష్పడుండుభముల నొక్క పువ్వుంబోండి 
యంబుజానన యొకతె నె య్యభిఘరించె 
భుజగనిర్మోక మొకతె నిప్పుల గమర్చి. ౭౧ 

ళి 

ఉ. మంగళరత్నదీపముల మధ్యమునం బురుటింటి పాన్సుపై 
నంగజసన్నిభుండు సచివాగ్రణి నందనుం డొప్పె నెంతయు 
న్నింగిం (బదోషవేళ నతినిర్మలతారకిచక్రవాళముల్‌ 
సంగతి జట్టునుం గొలువం జాలంగ నొప్పు శశాంకుకైవడి£. 


గీ _ బాలకుండు చంద్రచంద్రికాపాండు *వయిన 
వాన్సుపై నొప్పెం బొత్తులపై శయించి 
యమృతవారాశిలోన శేషాహి మీందం 
బవ్వళించిన కౌస్తుభాభరణుం బోలి. ౭3 


గీ దానధర్మంబు లొనరించి త్యాగ మిచ్చి 
ప్రసవగేహంబు సొచ్చి భూపాలమంత్రి 
*యంబుపావకసంస్పర్శ మాచరించి 
ప్రథమతనయు ముఖేందువింబంబు సూచె. ౭౪ 


గీ, పురుడు చెల్లంగం బుణ్యాహమును నొనర్చె 
నిలయదైవతములం గొల్చి నిజసుతునకు 
జ తాళపత్రమున నిచట రెండు మూడు పద్యములకు వలసిన చోటూరకే విడిచి 


యున్నది. 1. తా. శశాంకశేఖరాంశు. 2. తా. జరధమేఢ్రంబు. 3. తా. చక్రవాకముల్‌. 4. తా. 
వైన. 5. ము. పాన్పుంబొత్తులపైనొప్పెం బవ్వళించి 6. ము. యప్ప. 


56 ద్వితీయాశ్వాసము 


మారసన్నిభునకు సుకుమారు6 డనెడి 
పేరువెట్టెం (బ్రధానబ్బృందారకుండు. ౭౫ 


గీ పసపుం బుట్టంబు ధరియించి పద్మనయన 

| సుతుని నుత్సంగమునం దాల్చి చూడ నొప్పెం 
దరణిబింబహారిద్రవార్థరముతోడ 
లలితరుచి నొప్పు నాకాశలక్ష్మి వోలె. ౭౬ 


గీ  పల్లవాధర మడుంగైన యొల్లెం గట్టెం 
గొంగు మణిహేమకంఠికాకోటిం జెరివి 
సొబగుం గాటుకబొట్టుతోం జూడ నొప్పె 
వింతచెలువునం బచ్చిబాలెంత'రాలు. ౭౭ 


ఉ. 2రక్టగం బుండరీకనఖరంబు సువర్ణలతానిబద్ధముః 
వక్షమునక ధరించి సచివప్రియసూనుండు చూడ నొప్పె ను 
గ్రక్షతిసం భ్రమోద్ధతిగ *గాండి విడంబితమైన (మర్య)హ 
ర్యక్షుని గోరు పేరురమునందు ధరించిన దైత్యుకైవడిన్‌ ౭౮ 


గీ రత్నవేదికపై మం(త్రిరాజసుతుండు 
తల్లి హృదయంబు *దృష్టియు తన్ను గొలువ 
5ఫంలతలమున రాట్రేక పరిణటింప 
జానుచంక్రమణక్రీడ సంచరించె. ౭౯ 


మ. ' వలిచన్నుల్‌ వడంకాడ వేనలులు గైవ్రాలంగ గారాపు దా 
దులు తన్నేమజ *కంతనంతం దిరుగజ్‌ ధూర్తుండు తా నుద్ధతిం 








1 ము. యపుడు 2. ము. అక్షయవర్ణితాఖ్యుండు గరంబు (?) సువర్ణ శి ము. ని గాందివ 
ధన్వుని తంద్రియౌ సహస్రాక్షని వైరి పేరురమునండు 4. ము. దృష్టులు. 5. ము. సకలజనులును 
బంధులు సంతసింప 6. ము. కంతలంతలను వేడ్మల్‌ మీతి చూడంగందాం. 


శివరాత్రిమాహాత్యము 57 


ల 


గలకాంచీమణికింకిజీకలకలా'త్మారంబు తోరంబుగాం 
గలహంసంబులం బట్టం "బాబును వడిం *గక్ష్యావిభాగంబులన్‌. ౮౦ 


అంత *నాసుకుమారుండు నత్యంతసంతోషవంతులగు తల్లిదండ్రుల 
మనోరథంబు ఫలియింప ననుదినప్రవర్హమానుండై వర్ధమానసంప 
దనురూపంబుీలగు నైశ్వర్యానుభవంబులు గలిగి [క్రమంబునం 


గృతచౌలోపసీతుండై యాచార్యగ్భహంబున కరిగి. ౮౧ 


చదివె వేద మెటింగెం బదము “వాక్యంబుం (బ్ర 
మాణంబు దివ్యాగమములు చూచెం 
దరచె నాదిపురాణధర్మశాస్తంబులు 
నేర్చె వీణావేణున్భత్యకళలు 
వాదవశ్యాంజన "వదనికాదులును జూ 
దంబును గణితశాస్త్రంబు దెలిసె 
సరహస్యముగ నింద్రీజాలమంత్రక్రియా 
తంత్రమంత్రములుం జిత్తరువు గజుచెం 


(గ్రోల్చె యోగంబు సాధించె రుద్రభూమి 
ిసకలశస్తాస్త్రసంచయసమితి నేర్చి 

*నాకళించెను విపులవైద్యక్రమంబు 

సంగ్రహించెం గవిత్వంబు సచివసుతుండు. ౮౨ 


ఇవ్విధంబున సర్వవిద్యాపరిశ్రమంబునం 1 బ్రాగల్బ్యంబు వహించిన 
సుకుమారునకు శైశవంబు సరిగడచుటయుం. బ్రదోషంబునకుం 





1. రావంబు 2. తా. జారువడినిం. 3. తా. కక్ష్యాది భాగంబులన్‌. 4. తా. 
ననంతసంతోషాక్రాంతస్వాంతులగు దంపతుల. 5. ము. గం గుమారత్నంబునకుంగ్రమ. 6. 
ము. వక్కాణించె మహనీయ. 7. ము. వదనికాదులు జూదమాడంగ నెటింగెను మదనశాస్త, 
తా. వదనకాదులును జూదంబు గణితశాస ముద్రంబు దెలిసె. 8. ము. జాలంబు యంత్రక్రియా 
మంత్రతంత్ర చిత్తరువుగఅచె. 9. తా. కరభటజ్ఞానవీధికిం గాలుసాంచె. 10. తా. అభ్యసించెను 
విపులవైద్యములు నేర్చి. 11. ము. పారీజుండై యుండు నక్కుమారునకు. 


58 _ ద్వితీయాశ్వాసము 


జం(దోదయంబును *జలదరంబునకు శ్యక్రచావ౦బును 
*బువృంబునకువాననా (వకారంబును గవులవనంబునకు 
సూర్యోదయంబును గంధ గజంబునకు దానంబును విజ్ఞానంబునకు 
వౌనంబును *నవద్యునకు గేయంబును రాజ్యబలంబునకు 
నాజ్ఞాబలంబునుంబోలె భువనసమ్మోహనంబైన సౌందర్యంబున 
“కనురూపంబై జవ్వనం _ బావిర్భ వించిన. ౮౩ 


గే బాల్యమునయందుం గలుగు సౌభాగ్యరేఖ 
నినుమడించిన సౌందర్య మెసక మెసంగ 
సచివతనయుండు *తారుణ్యసంక్రమమునం 
కబద్మముఖులకుం గన్నులపండు వయ్య. ౮౪ 


శా. పంచారామవిలాసినీధవళద్భక్సారీనజాలాయమా 
నాంచిత్మోమలనిర్నిబంధనమనోజ్ఞాకారరేఖా(కళా) 
పంచాస్తుండగు నాకుమారుం *డురుదర్పస్సూర్తి నవ్వీటిలో 
సంచారం బొనరించెం గాంచనమహాసౌధాగ్రభాగంబులన్‌. ౮౫ 


గీ ఆదిగర్భేశ్వరత్వంబు యౌవనంబు. 
జక్కందనమును నతిసాహసంబుం జనవు 
నొక్కండొక్కంీడు చాలు దోషోత్మరమున 
కన్నియును "ిగూడియున్నవి యతనియందు. ౮౬ 


రా 


ఒక కొంతప్రొద్దు కందుకకేళి యొనరించుం 
గంకణంబుల రుణత్మార మెసంగ 


1. తా. సజలజలధరంబునకుంజక్రవాకంబును. 2. తా. కల్పపాదపంబునకుం గుసుమ 
ప్రకారంబును. 8. తా, దానంబునకు నాత్మశ్లాఘావిపర్యయంబును, 4. తా. కనురాగంబైన 
యవ్వసంబావిర్భవించిన 5. ము. తానొప్పి చారులీల 6. ము. బౌరజనులకు. 7.ము. త్మారము. 
8. ము. రకుండు. 9. తా, డ బాలుండోషోష్టమదమయిన, 10. తా. రూఢి. 


శివరాత్రిమాహాత్యము 59 


నొకకొంతప్రొద్దు వల్లకి నఖాగ్రంబుల 
బహురాగముల నేర్పుం *బ్రస్తరించు 

నొకకొంతప్రాొద్దు *కొండికజనంబు లొనర్చు 
పరిహాసగోష్టికిం బల్లవించు 

నొకకొంతప్రొద్దు లోకకథాప్రహేళికా 
బిందుచుత్యాదులం బిచ్చలించుం 


గీ. _ గొంతప్రొద్దు వినోదించుం *గొజింతలయిన 
తోడివేడుకకాండ్రతో మేడమీంద 
విమలచంద్రోదయారంభవేళయందు 
“విల్లదీవాటలను మల్లు "పెనంగుటలను. ౮౭ 


వ. ఇవ్విధంబునం దృష్టావిషవల్లి 6కాలవాలంబును, నింద్రియగుణంబులకు 
శరణంబును, మోహ'”నిద్రకు విభమశయనంబును, శాస్త్రదృష్టికిం 
దిమిరోద్దమంబును, దోషాశీవిషంబులకు *ీనావాసవల్మీకంబును * (సుగుణ 
కలహంనంబులకు6 బ్రావృట్మాలంబును) గపటనాటకంబునకు6 
'బస్తావనయు ధర్మేందుమండలంబునకు రామువక్రంబునునైన 
యౌవనారంభంబున. ౮౮ 


సీ. ఆజానుదీర్ణబాహార్గళస్తంభుండు 
. కోమలాళివినీలకుంతలుండు 
కర్ణాంతవిశ్రాంతకమలాయతాక్షుండు . 
పరిపులచంపక**ప్రసవనసుండు 
బహుళాష్టమీశశిప్రతిమఫాలతలుండు 
కంబుసన్నిభచారుకంధరుండు 


ఇ తాళపత్రమున లేదు. 1. తా. ప్రొఢిచూపు. 2. ము. భాండక. 8. తా. ప్రాఢలైన. 4. తా. 
పిల్లదీపాటలను. 5. తా. వెలుంగుటలును. 6. తా. కావలంబంబును. 7. తా. నిద్రలకు. 8. తా. 
నివాస. 9. తా. 'ప్రస్థావనయు. 10. తా. ప్రసవకాం. 


60 ద్వితీయాశ్వాసము 


పరిపక్వబింబికా 'ఫలపాటలోష్టుండు 
గంధవారణకుంభికఠినభుజుండు 


గీ. సచివతనయుండు కుపితధూర్ణటి లలాట 
చక్షురనలార్చిరుద్దమసం ప్రభూత 
విస్ఫులింగచ్చటా*ఘటావేష్టనమునం 
బసిమి దప్పని వలరాజు పగిది నొప్పె. ౮౯ 


రై 


*చరిగొన్న వెలిపట్టు జన్నిదంబులతోడ 
గరత్తాలతారహారము ధరించి 
వలిపనీర్మావిదోవతి పై బదార్వన్నె 
కత్తయెన పసిండి మేఖల "ఘటించి 
గంగమట్టియ మీందం గస్తూరిరనమునం6 
బుండ్రకంబు లలాటమున నమర్చి 
కవిమలసన్నణికుండలముల పార్వ్వములందు 
లలితంబులగు *నొంటు అలవరించి 


గీ యాత్మవంశపరంపరాయాతమైన 
వైదికాచారమార్గంబు వక్కణించి 
యారజము రాచజికమును నలవరించి 
నగరివీథులం జరియించుం (బైగడసుతుండు. ౯౦ 


గి సచివనందను కర్ణపార్వముల వ్రేలు 
కుండలంబుల ముత్యాలగుళిక లొప్పు 
నన్యలోకస్థుండగు శంబరారి కేడ్చు 
రతిమహాదేవి యశ్రుపూరములు వోలె. ౯౧౦ 





1. ము. పరిపాటలోష్టుండు. 2. తా. కరిభుజుందు. 8. ము. వలీ. 4. ము. సరి. 5, తా. 
ముత్యాలతారహారములుదాల్చి. 6. తా. కళలైన. 7. తా. నటింప. 8. ము. కమలకర్ణిక. 9. 
తా. చెంప లలవరింప. 10..తా. ఆవజముతో చెరికము వలవడంగ. 


శివరాత్రిమాహాత్యము 61 


క. కుసుమాయుధనిభుండగు నా 
రసికునిపై వ్రాలు సానురాగముతోడజ 
బిసరుహనయనల చూపులు 
భసలంబులు పూవుం దోంటపయి వ్రాలు గతిన్‌. ౯౨ 


గి భావ మభిరామరూపైక "పక్షపాతి 
యౌవనము దోషముల కెల్ల నాస్పదంబు 
మన్మథుండు 2జ్రోబ్సి యెటు నియమంబు నిలుచు 
సుదతులకు వాని గడకంటం జూచినపుడు. ౯౩ 


ఈ 


హృదయ మువ్విళ్ళూర నేకాంతమున నుండి 
వానిం “జింతింపని వనజముఖియు 
నొకమా జతనిం జూచి యొండొక్కమటి చూడ 
*నభిలషింపని విద్రుమాధరయును 
గలలోన వానిం జిక్కంగం గౌంగిటను జేర్చి 
ముకుళితేక్షణగాని ముద్దియయును 
నతని రూపంబుం గుడ్యములందు లిఖీయించి 
5 యందంబుం జూడని యంగనయును 


గీ  'జెలులచేతను ట్రోది రాచిలుకచేత 
వానిగుణములు విని కుచద్వంద్వసీమం 
"జాదుకొని పులకింపని పైదలియును 
బన్నిదము వ్రేసినను లేదు పట్టణమున. ౯౪ 


రా 


" ద్యూతకేలియ వినోదోపాయీమయ్యెను 
బరదారగమనంబు ప్రాఢి యయ్యె 


1. ము. పాతకంబు. 2. తా. కోటవెట్టు నేమంబు నిలుచు. 3. తా. చింతించని 4 తా. 
- అభిలషించని. 5. తా. అద్దంబు సూడని యంగనయును. 6. తా. చెలువచేతను. 7. తా. జాదుకొనం 
బులకించని ము. బాదుకోం. 8. తా. మైతోంచె. 


62 ద్వితీయాశ్వాసము 


నాత్మభార్యాపరిత్యాగంబు ధృతి యయ్యె 
*నాఖేటలీల విహార మయ్యె 

గురుతిరస్మారంబ గరిమ *యయ్యెను నట 
విటకీర్తనంబు'లే పటిమ యయ్యెం 

బానంబె యధ్యాత్మపరతీయె విలసిల్లెం 
దరలతాగతియ యుత్సాహ మయ్యె 


గీ. గుణము “దోషంబు దోషంబు గుణము నయ్యె 
నపుడు సుకుమారునకుం దద్వయస్యులకును 
నాదిగర్భేశ్వరత్వంబు యౌవనంబు 
"సవురు ధనమును జనవు హేతువులు గాంగ. ౯౫ 


గీ *త మృమానుష కాలోచితంబులైన 
కీర్తనంబుల "మై పులకించుకొండ్రు 
తా రమర్వ్యులుగా మదిం దలంతు రహహ 
విత్తమదమత్తచిత్తులై వెళ్టిజనులు. ౯౬ 


బై 


అయ్య నీవు చతుర్భుజావతారుండ వన్నం 
దమభుజాదండపార్వములం జూతు 
రయ్య నీవు త్రిలోచనావతారుండ వన్న 
ఫాల మంటుదురు దోఃపల్లవమున 
నయ్య నీవు గజాననావతారుండ వన్నం 
గుంభపీఠము లంటికొనం దలంతు 
రయ్య నీవు చతుర్ముఖావతారుండ వన్న 
“నద్దంబుం జూడంగ నభిలషింతు 








1. ము. .జేలవిహారంబు నేమమయ్యె, 2. ము. రంబు, 3. ము. మర్చు. 4. ము.లు. 5. ము. 
యయ్యెసమస్త. 6. ము. లకునెల్ల. 7. తా. సవరదనమును జనువు. 8. తా. తమ్ము. 9. తా. మయి 
పులకించుకొనుచు. 10. ము. చరాచరావతరుందవన్న 11. ము. నందంబు. 


శివరాత్రిమాహాత్యము 


2 


రవసరం బిచ్చుట యనుగ్రహంబు గాంగ 

మోము6 జూచుట యుపకారముగను బలుకు 

మైత్రిగా నప్పు డధిక'సమ్మానముగం ద 

లంతు రైశ్వర్యివైభవవంతు లుబ్బి. ౯౭ 


సంపదపేరి కట్టిండి పిశాచము సోంకిన మానవుండు పూ 
జింపం డభీష్టదేవత భజింపండు సజ్జనులైనవారి మ 
న్నింపండు మిత్రు బంధుల గణింపండు ధర్మరహస్యముల్‌ విచా 


రింపండు (నేమముం దగం జరింపం డహంకరణంబు పెంపునన్‌. 


ఉద్ధతుండయి సుకుమారుం డుండలేక 

*వీటం జక్కని జవరాలి వెదకి వెదకి 

వలపు పుట్టించి సంకేతములకుం దార్చి 

కలుపు రతికేలి బహుళపక్షంబు రేలు. ౯౯ 


పద్మనాభుండు మదనగోపాలమూర్తి 
ఘోషమున "నెట్లు వలపించె గొల్లసతుల 
నెట్టుకొని “యట్లు వింధ్యాద్రి పట్టణమునం 
Rg ప్‌ 
బరపురంధ్రుల *వలపించె బ్రాహ్మణుండు. ౧౦౦ 


యమునానదీసైకతమున జాలరికన్య 
చనుదోయి నంటండే శక్తిసుతుండు 

నందవ్రజంబులో నలిననాభుండెట్లు 
విహరించెం బదియాటువేలసతుల 

దేవదారువనంబులో విరూపాక్షుండు 
మునిభామినుల నెట్లు మోసపుచ్చెం 





1. ము. తరార్థముగల 2. ము. మదబల. 3. తా. డైన. 4. తా. వింటజిక్కని 


జవరాలి. 5. తా. సలుపు. 6. తా. నెట్టు. 7. తా. యట్ల. 8. ము. వలపించు. 


౮ 


ia 


ద్వితీయాశ్వాసము 


గొక్కొరొకోయని కోడియై యెలుంగించి 
యమరనాయకుం డె ట్లహల్యం గలసె 


మొలకచన్నుల ప్రాయంపు ముద్దుంగూంతుం 

బట్టుకొనె నెట్లు పైకొని పద్మభవుండు 

చందురుం డెట్లు వొందె నాచార్యు లేమ 

ననుచు విప్రండు 'రమియించె నన్యసతుల. ౧౦౦ 


సంధ్యా ఖివందన శ్రద్ధ యుద్వాసించె 
గాయత్రి దవ్వులం గట్టి పెట్టె 
నగ్నిహోత్రము మీంది యాస నుత్పాటించె 
నఘమర్షణస్నాన. మరసి *మానె 
*నిహపరసామగ్రి నీయం జాలెడునట్టి 
విధి దేవతార్చన వీటిం బుచ్చె 
5వేదపాఠము మానె విధ్యుక్తధర్మాది 
సత్మలాపంబులు జాఅవిడిచెం 


ససిగ్గుం బోకార్చెం గుక్కలం జేతం బట్టె 
"నిలిచియుండియు మూత్రించె విలిచె లజ్జం 
గాలపరిపాటిం బ్రారబ్ధకర్మవశతం 
బయిసికొట్టనం బడియె నా బ్రాహ్మణుండు. ౧౦౨ 
చ జ 
ఇవ్విధంబునం దృగున్మీలనంబునుంబోలె మార్గంబు దప్పి, జిహ్వాచ్చేద 
నంబునంబోలె మూంగై, ఇంద్రజాలపింఛికాప్రచారంబునంబోలె 











1. ము. రమియించు. 2. తా. సంధ్యాదివందన. 3. ము. మాపె 4. తా. వైశ్వదేవముమీంది 


విశ్వాసము త్యజించె హంతకారము బుద్ది నపనయించె. 5, దేవతార్చనము మీంది ప్రయత్నమును 
మానె చదువు శాస్త్రము నౌరుసౌరు పరచె. 6. ము. దనకు మరగిన వారసుందరవనితల. 7. ము. 
నిరతసల్లాపసంభోగనిపుణతాసు. 8. ము. ఖానురాగ నిమగ్నుండై నిత్యకర్మమై తనర్చెను 
సుకుమారధరణిసురుండు (?) 

ఓ ఇ ఈ భాగమున ముద్రిత ప్రతిలో నివియునృవి : 


వ. ఇవ్విధంబునం గుమారుండు విహరింపంజూచి. 


శివరాత్రిమాహాత్యము . 65 


తత్త్వం బెటుంగక, దాహజ్వరంబునంబోలె 'నసంబద్ధంబు లాడుచు, 
లోకాయత విద్యాభ్యానంబుననుంబోలె నధర్మంబు మరగి, పైశాచ 
గ్రహణంబునంబోలెం గళవళింపుచు, మదనావేశంబునం గావరం బెత్తి 
వర్తింపుచున్న సుకుమారు రావించి యజ్ఞదత్తుండు సుశీలాదేవి *సమక్షంబున 
వాని కిట్లనియె. ౧౦౩ 


గీ అన్న సుకుమార ! యేలయ్య యనుదినంబు 
గొజకుందనమున ధూర్తులం గూడి తిరిగె 
దకట మీ యమ్మ గాంచె ని న్నధికనియతిం 
గోరి వీరవ్రతంబున గొడ్డు వీంగి. ౧౦౪ 


౭ 


ఓరి నీకాచార్యుం డుపదేశ మిచ్చెనో 
దర్శించి తెట్లు శాస్త్రములలోన 
ధర్మం బుపార్టింపం దగిన మార్గమె యిది 
తపము వర్ధిల్లునే తనర దీనం 
గైవల్యపదవి యెక్కంగ వచ్చునే దీనం 
గంటె నాకమునకుం గారణముగం 
గాదేని *నియమంబు క్రమమే యిది దలంప 
భవదుఃఖములు దీనం బాయు టెట్లు 


గీ. మూర్భుండైనను శిశువైన మూఢుండైనం 
దన కరిష్టంబుం దలంచునే మనమునందు 
నంతరహితుల యార్గురయందు ఘనుండు 
మన్మథుండు దద్వికారంబు మాను మిపుడు. ౧౦౫ 


క. ప్రేమమునంగూర్చు సుతునకు, వేమణు సద్బుద్ధి చెప్ప వినమికి వగచున్‌ 
సామ(గ్ర్యదుర్గుణాళి క.దా మధురత యొసంగు విషమమగు చలమునకున్‌. 


1. తా. ఆసంబంధంబు లాడుచు. 2. తా. సక్షమంబున 3. తా. నియమక్రమంబేది. 


66 


లా 


రత్నాంశుదీపాంకురములచేం బాయదు 
యౌవనోద్భూతమైనట్టి తమము 
శిశిరోపచారంబుచేత సాధ్యము గాదు 
ప్రత్యగ్రమైన దర్పజ్వరంబు 
మంత్రమూలములచే మణులచేం దేరదు 
విషయవిషాస్వాదవిషమమూర్భ 
సలిలాభిషేకశాచములచేం బోవదు 
ఘనభోగ మను పూతిగంధకళిక 


యామవతి దెల్ల వారిన నణంగిపోవ 
దుదరసుఖసన్నిపాతనిద్రోదయంబు 
(ప్రతిదినంబును లక్ష్మీసురామదంబు 
విరియ నేరదు పరిణామవేళయందు. ౧౦౬ 


'ఏమగునొకొ బాంధవమున 

నామలకశలాటురసము యౌవనలక్ష్మీ 

సామాగగికి నాయొగరు గ 

దా మధురత యొసంగు విషయ మను జలమునకున్‌. ౧౦౭ 


?జవ్వనమునను సదుపదేశములు గావు 

తి (ల్ఞీంబోసిన సలి)లంబు తెటింగు దోంవ 
శంబరారాతిపుష్పాస్తసంప్రహార 

జర్దరీభూతమగు మనస్సంపుటమున. ౧౦౮ 


తండ్రి ! గురూపదేశం బఖిలమలప్రక్షాళనక్షమంబై న తీర్ధస్నానంబు 
జరామరణవైకల్యంబులేని వార్థకంబు, మేదోభారంబులేని గౌరవంబు, 
నువర్ణరచనలేని కర్ణాభరణంబు, నుద్వేగంబు లేని ప్రజాగరంబు 





1. తా. ఏమ ఉనొకొ. 2. తా. జవ్వనములు. 


శివరాత్రిమాహాత్యము 


67 


"ఇది యభవ్యులకు సలిలంబునుం బోలెం గర్జస్థితంబై యుపద్రవంబు 
నాపాదించు. నీ విటవట్టి నెట్టుకొని పెద్దలమాట వినుము, వింటేని 
ధూర్తులు నిన్నుం *బ్రశాసింపలేరు, ఇ(కుటిలులు నిన్నలమరింపలేరు), 
వంచకులు నిన్ను వంచింపలేరు, పల్లవులు నిన్ను వలపింప లేరు, మదంబు 


నిన్నుం గదల్పలేదు, *విషయంబులు నిన్ను నాశ్లేషింపలేవు. 


విను 


మనూచానాచారంబును, నాముష్యాయణంబును, 
*నామేధితామ్నాయంబును, నధీతా శేషశాస్త్రంబును, *నలింగవృత్తియు, 
“ననవకీర్ణంబు, ననభ్యుదితంబును, ననభిష్టుతంబును నైన "యాయావర 
వంశంబునం బ్రభవించినాండవు మూధుండవై యనుష్టానబంధంబులగు 
విషయోపభోగంబులయందు సుఖబుద్ధి యారోపించెదవు. నీయట్టి 
'దుర్చుద్ధిశీలురుగదా నిస్తింశంబుం జూచి కువలయమాల యనియును 
గృష్టసర్పంబు వీక్షించి కాలాగురుధూమరేఖ యనియును నంగారంబు 
దర్శించి. బంగారం బనియును (బాంతిం బొందుదురు. 
దుందుమార'ికరంధమ మాంధాతృనముష నాభాగనన్నిభుండు 
వింధ్యాచలపతి హేమాంగదుండు మనల గురుస్థానంబుగా మన్నింపుచున్న 
వాండు. మనవంశంబునకు నీవొక్కండవ సంతానబీజంబ వింతయు 
నెజింగి బుద్ధిమంతుండవై మమ్ము నుద్ధరింపవలదా యని *(పలికి) మంత్రి 


కన్నీరు దొరంగ ముహూర్తమాత్రం బూరకుండె సుశీలాదేవియు. 
౧౦౯ 


సీ. రవలయుంగరముల రత్నాంకురము లొత్తం 
గేల్దమ్మి చెక్కులం గీలుకొల్పి 
మొకరితుమ్మెద మూతిముట్ట నోడెడి వేండి 
నిశ్వాసపవనంబు నివ్వటిలంగ 





జ తాళపత్రమున లేదు. 1. తా. ఇట. 2. ము. బ్రశంసింప. 3. ము. యంబు. 4. తా, 
నామ్రేడితామాయనంబు ర. తా. నాలింగ. 6. తా. ననవకీర్ణియు. 7. ము. యార్య. 8. తా. 


దుర్భుద్ధియు. 9. తా. ధరియించి. 10. ము. నముండు. 


68 


ల 


నాకర్ణదీర్ణంబులగు క్రాలుంగన్నులం 
బరిపాటలచ్చాయ పల్లవింపం 

గంఠగోళంబు గద్గదికాను'బద్ధమై 
బాప్ప్రభారంబు నిబ్బరము గాంగం 


బక్ష్మములు జాజి గండదర్పణము లొరసి 

వ్రాలి పాలిండ్లపై నశ్రువాఃకణములు 

హారలతలకు నాతిథ్య మాచరింప 

గుబ్బతిల నేడ్చె *నొత్తిలి కువలయాక్షి ౧౧౦ 


ఇవ్విధంబునం దల్లియుం దండ్రియురోదనకు హితోపదేశంబు చేసి తన 
సామనస్యసౌముఖ్యంబులతోం దగిన ప్రత్యుత్తరం “ప్రీ యమి నిర్వేదించుట 
యెతీంగి. ౧౧౧ 


ధర్మశా(స్తాభ్యాసతాత్పర్యమున నైన 
సంస్మారీమె ట్లౌరుసౌరుపడియె 
నిరుపాధినిస్సీమనిర్నిబంధన శక్తి 
గల మహాప్రతిభ యేకాటం గలసెం 
బంచేంద్రియ 'విజయోపాయభూతము లైన 
వినయంబు లేప్రయోజనముం దీర్చె 
నవయాౌవనాంకుీరోన్నతవంశదవమైన 
9 శుతివైభవం బేమి హితవు చేసెం 


జిన్నివయసున పర్చర్రులు శిక్షించినట్టి 
పుణ్యవాసన నేల గోల్పోయె మనసు 











1 తా. బంథమై 2. ము. నత్తజిం'8. తా. తన కుచితోపదేశంబు. 4. తా. బీక నివేదించుట 


5. తా. మెప్తోరుసౌరు. 6. ము. వృత్తి. 7. తా. జయోపాయ భూతములైన. ర తా. 
శాహవపదమైననీ. ము. శోన్నతవంశపదమైన 9. ము. శ్రుతివైభవములేమి. 10. తా. ము. 
గురుల నీక్షించినట్టి. 


ద్వితీయాశ్వాసము 69 


కటకటా ! నందనుండ “వొక్కండవ కల్లి 
గురుల నేడ్పించుచున్నావు 2కోరగమున. ౧౧౨ 


వ. అనినం దల్లిదండ్రులకుం బ్రణామంబు చేసి యింతనుండి మీయాజ్ఞ 
3శ్రిరంబున ధరియించి బుద్ధిమంతుండనై యుండెద మీరు *వగవ 
కుండుండని పలికి సముచిత ప్రకారంబున వీడుకొనియె ననిన నట మీం 
ది వృత్తాంతం కొట్టి దని యడిగిన. ౧౧౩ 


మ. వరశైవైకనిదాన “దానకథనవ్యాపార పారంగత 
స్థిరలక్ష్మీనవశారదోదయ దయాధీనాయతాలోక లో 
కరమాపాదన పాదపద్మవినతక్ష్మాపాలసంశీల శీ 
లరతిప్రస్ఫుటశాంత శాంతనవకల్పద్వీర వీరాగ్రణీ. ౧౧౪ 


క. __ ధీమత్మవితావిస్తర 
ధామాయిత నిరుపమానదానాంబుద హృ 
ద్భీమ జయోత్మలసీమా 
రామామన్మథవిశేషరాజితమూర్తీ ! ౧౧౫ 
+ లింగార్చనా 'రూఢలీలావిశాలా 
గంగాంబుసుస్వచ్చకావ్యైకజాలా 
“సంగీతసాహిత్యసౌహిత్యలోలా 
శృంగారసద్భక్తసేపాను'పాలా. ౧౧౬ 
గద్యము 
ఇది శ్రీమత్మమలనాభపౌొత్ర మారయామాత్యపుత్రసకలవిద్యాసనాథ 
శ్రీనాథనామధేయప్రణీతంబయిన 
శివరాత్రి మాహాత్యంబునందు 
ద్వితీయాశ్వాసము. 
1. ము. ఒక్కండవు నీవు. 2. ము. గోరముగను. 3. ము. శిరసున. 4. తా. వగవకుందని. 5. తా. 


బెట్టని. 6. ము. పాత్ర కవితా. 7. ము. రూఢిలీలానతారా 8. తా.మృత్‌స్వచ్చ. 9. ము. హేలా, 

t లేఖకుడీవృత్త నామమును పేర్కొనలేదు. కవియే (బ్రాసియుండకపోవచ్చును. ఏ లక్షణ గ్రంథములందును 
దీని ప్రసక్తి కన్పించదు. ఇది 11వ ఛందమగు “త్రిష్టుప్‌ లోని ౧౭౦వ్నత్తము. 4 పాదములు. ప్రతిపాదమున 
తతతగగ అనుగణములు, ఏడింటయతి, ప్రాననియమము, వృత్తనామము? “శ్రీనాథి'మా, 
'సార్వభౌమిమా? ఏదైనా బాగే. జ తాళపత్రమున లేదు. 


శివరాత్రి మాహాత్యము 
(సుకుమారచరిత్రము) 
తృతీయాశ్వాసము 
వ బా 


శ్రీదోరంతర దేవ 

ప్రాదితభాషావిశేషభాసురకీర్తీ 

శ్రీదార్థ్య వివిధపూజా 

మోదితగిరిదుహితృకాంత ముమ్మయశాంతా | అ 


అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె నట్లు తల్లిదండ్రుల 
నూరార్చి వెడలి సుకుమారుండు నిజాంతర్గతంబున. 


పోయె నుపదేశకాలంబు పూర్వముననె 

కడచె థైర్యంబు *జఠరవిక్రాంత మయ్యె 

శీలసంపత్తి యింక నేమి సేయువాండ 

భామినీ*సక్తి మన్మథు బారిం బడితి. 3 


శా. “పంతం బోడదు ధర్మముం దగవునుం బాడిం గులంబు న్విచా 
రింతు న్వేదపురాణశాస్తమతపారీణుండం గా నెట్లుక 
ల్పాంతద్వాదశభానుమత్మిరణదాహ[క్రూరకామవ్యథా 
సంతాపజ్వరవేదనాభరమునం జాకుంట "సైద్ధించినన్‌. ౪ 


1. తా. వేదప్రోదిత. 2. తా. జడత. 3. తా. సఖి. 4. తా. పంతంబున్‌ 
దధుధర్మముం. 5. తా. సిద్దించునే. 


శివరాత్రిమాహాత్యము . 71 
సీ. చాండాలుతోం బుల్మసత్వంబు గైకొను 
బ్రహ్మహత్య యొనర్చి బ్రాహ్మణుండు 
క్రిమియై పతంగమై కీటమై జన్మించు 
నాసవం బాని భూమీసురుండు 
(క్రవ్యాదసత్త్వవర్గమున నుద్భవమందు 
విప్రం డాచార్యుని వెలంది6 గవిసి 
శ్యామచారుండు పిశాచమౌ బాడబుం 
డన్యుని విత్తంబు నపహరించి 


గీ. యయిన 'నేమగు వీనిలో నన్నింటికిని 
సుఖము దుఃఖంబుం జర్చించి చూచినప్పు 
డెల్ల సంసారులకుం (బోలె) హెచ్చు (గుందు) 
లేక యుండుట గందుమో లేదొ జగతి. ౫ 


గ్‌ వామదేవుండు శుకుండుం *గేవలము దక్క 
ముక్తు లెవ్వరు వింటిమే ముజ్జగమున 
జంతువులకెల్ల *సరియ సంసారయాత్ర 
విధినిషేధంబులకుం జొప్పు వెదక నేల. ౬ 


శా. _ఆతంకంబున కేమికారణము బ్రాహ్యం *బింతయుం జూచి యే 
తాత ల్లట్టిన చెర్వులే శ్రుతులు బోధ ప్రజక్రియల్‌ స్వల్పమే 
చేతోజాతు నుపాశ్రయించెదం బరస్తీల న్వినోదించెదః 
మాతంగీపరమేశ్వరిం గొలిచెద న్మద్యంబు సేవించెద౯. ౭ 


గీ _ "అష్టమావతారంబున నాదిపురుషుం 
డచ్యుతుండు విశ్వకర్త యనాదినిధనుం 





1. ము. నేమిగా. 2. తా. కేవలమతంక. 8. తా. సరియె. 4. తా. బంతయు 5. తా. 
బుద్ధప్రక్రియల్‌. 6. తా. దు చిరస్రీల. 7. తా. అష్టమాదితోరంబున. 8. తా. డవ్యయుండు 
విశ్వకర్తయనుట నిధను. 


72 తృతీయాశ్వాసము 


డర్జునుండును దాను నేకాంతగోష్టి 
విశ్వ మెజుంగంగ 'నొగలపై వినిచెం గాదె. ౮ 


మ. _బహువేదాంతమతానుసాధిత *మహం బ్రహ్మాస్మి యం చాడుదుర్‌ 

మహి మోహాంధులు గొందటేని *యది బ్రహ్మంబెట్టు *దా రెట్టిరో 

యహహా బ్రహ్మము "దారయే నులుకశయ్యం (ళ్ళి నిద్రింతురో 
జహదుత్సర్గము గాంగం జేయుదురొ విష్థామూత్రనిర్మోక్షమున్‌. 


బ్‌ 


కల్పద్రుమంబుతోం గామధేనువుతోడ 
నమృతాబ్ది నవతార మయ్యె నెద్ది 
బృందారవనమధ్యమందారతరులిలో 
హలపాణి కెద్ది ప్రత్యక్ష మయ్యె 
ద్రిపురాంతకుని యర్ధదేహంబునకు నెద్ది 
"మదసముల్లాససంపత్తి యయ్యె 
నవసుధారూపమై పవనభుగ్భువనాధి. 
పతి కెద్ది ప్రాణంబు ప్రాణ మయ్యె 


గీ. నట్టి భవభేషజము నాసవామృతంబుం 
గన్నుం గానక శపియించెం గాక యొకండు' 
తత్సమానములగు పదార్థములు గలవె 
భూతభావిభవత్మాలముల ధరిత్రి. ౧౦ 


వ. *ఇఅని. .- ౧౧ 


సీ. కర్పూరరజములోం గలిపి కేతకిధూళి 
నఖిలాంగకముల నభ్యంగమాడి 


ఉతాళపత్రమున లేదు. 1. ము. మొ....నిధిగా. తా. మొగలిపూవిరిసెంగాడె 2. తా. 
బ్రహ్మోస్మియం చాదురే. ము. మహాబ్రహ్మాహమం. 38. ము. యటె. 4. తా. దారెట్టిదో, లహహా. 5. 
ము. వారయే. 6. తా, తో. 7. ము. మదనసంపుల్ల, 8. తా. తోంగలియు. 


శివరాత్రిమాహాత్యము 73 


జలజనాళీతంతుసందానితములైన 
| యజ్ఞోపవీతంబు లజుతం దాల్చి 
వాఠాంగనాస్తన *హారవిభూషల 
నక్షమాల్యముగం జే నలవరించి 
కస్తూరికామిశ్రగంధసారంబున 
నలికంబునC ద్రిపుండ్ర మనువుపటిచి 


గీ. చంద్రికావేళం బరిపాండుసౌధవీథి 
శక్తిం బూజించి దేవీప్రసాదమధువు 
పుచ్చుకొను విప్రం డాకంఠపూరితముగ 
వెలందులును దాను నప్పుడు వినిమయముల. ౧౨ 


క. వనితల *కంగ 'ప్రేంఖో 
ళన మక్షివిఘూర్జనంబు లజ్ఞావిగమం 
బనవస్థితి మధుపానం 
బునను సురతనునను సద్భశములు వక్షంబుల్‌. ౧౩ 


గీ. త్రిసరకాస్వాదభవమదో ద్రేకలహరి 
ధరణిదేవుం డాయోజ మత్తా వహించి 
యారణాలు పఠింపంగ నాలకించి 
శంబరారాతి రతిచేయి చజచి నవ్వు ౧౪ 


సీ, ఇంట నున్నాండొ వాం డెచ్చోట నున్నాండొ 

యొంటియో యెందటే నున్నవారొ 
మిన్నకున్నాండొ *యేమేం బల్ముచున్నాండొ 
నిద్రించినాండొ కన్చెజచినాండొ 





శతా. తారహారవిభూష యక్షమాల్యముగ 2. తా. కంగం(పేంభో. ము. కంగప్ర 3. తా. బు. 
4. తా. యెమ్మెయింబల్మకున్నాండొ. 


74 : తృతీయాశ్వాసము 


"'యడలుచున్నాండొ (ప్రహర్షింపుచున్నాండొ) 
చించిలినాండొ గర్వించినాండొ 

(శోకించినాండొ) యుత్సేకించినాండొ యు 
ల్లాసించినాందొ కలంగినాండొ 


గీ. యుత్సవమొ వైభవమొ లేమియో కలిమియొ 
పగలొ రాత్రియొ యెజుంగం డాబ్రాహ్మణుండు 
నవమధూకప్రసూనసంభవపు మధువు 
దలము దప్పంగం ద్రావి మత్తావహించి. ౧౫ 


క. సుకుమారుం డిట్లు నానా 
*ప్రకరంబుల వీటిలోనం *బడువై తిరుగన్‌ 
సకలజనులు మొజవెట్టిరి 
యొకనాం డత్యాగ్రహమున నుర్వీశు సభన్‌. ౧౬ 


క. దేవరప్రతినిధింగా సం 
సేవింతుము యజ్ఞదత్తు “సిద్ధ మతనింగా 
భావింతుము తత్తనయుని 
యౌవనసంప్రాప్తి లేని యటమున్నెల్లన్‌. ౧౭ 


వ. అవధరింపుము సుకుమారనామధేయుండైన మంత్రినందనుండు 
సౌందర్యవంతుండును గామశాస్త్రకళా"విధిజ్ఞుండునునై జారచోర 
విటధూర్తవర్గంబులం గూడి వేడుకకాండై పుణ్యప్రీల *యీలువులు 
చెజచుచున్నవాం డతని వారింపను నారీజనంబుల శిక్షింపను 
సమర్థులము గాకయున్నార మద్దురాత్మకుని నన్యాయసదృశంబైన 





1. ము. యూడుచున్నాడొ... గర్వింఛియున్నాండొ శోకించినాందొ 2. తా. ప్రకారముల 3. 
తా. బరుచై 4. ము, సిద్ధమ యతని౯ 5. తా. వంతుండును 6. ము. నిలువరుసల 


శివరాత్రిమాహాత్యము 75 


బ్‌ 


దండంబు ఉ(వలన) దండించునది యని విన్నవించిన (నాామహీ పాలుం 
డతని రప్పించి వాగ్గండనంబున దండించి పురంబును దేశంబును వెడల 
నడిపించిన రాజావమానితుండై యప్పాపి కీ(క)టదేశంబునకుం బోయి 
యందు? గొన్ని దివసంబు లుండి హూణమండలంబునకు నేతెంచువాం 
డు కాంతారమధ్యంబున నతిక్షుత్పిపాసాపరవశుండై తనలో *(న) నిట్లు 
వితర్మించుచుంది. ౧౮ 


అరుణగభస్తిబింబ ముదయాద్రిపయిం *బొడతేర గిన్నెలోం 
బెరుంగును వంటకంబు వడపిందియిలుం గుడువంగం బెట్టు ని 
రృరకరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి యున్న దే 
హర హర యొవ్వరింకం గడుపారంగం బెట్టెద రీప్పితాన్నముల్‌. 


అని తనలోనం దలపోయుచుం జనిచని ముందట. ౨౦ 


స్ఫటి కరత్నగ్భహంబు సర్వంసహాకాంత 
కభిధాంతరంబు దుగ్గాంబునిధికి 

మణిదర్పణము నభోమణిమార్గలక్ష్మికిం 
జంద్రాతపమునకు జన్మభూమి 

యర్ధేందుమకుటాట్టహాసంబునకు జోడు 
పాలస్త్యగిరికి సబ్రహ్మచారి 

ప్రతివింబ మభము (ప్రభువారణమునకు 
ననుంగుం జుట్టము శారదా(భ్రములకుC 


గమఠతిమినక్రవిక్రమక్రమవిహార 

చటులతరవీచికాఘటాి సమధిరూఢ 
హంసకులసన్నినాదసంవ్వాప్రదిగ్వి 

భాగ మీక్షించె నతండు తడాగ మెదుర. ౨౧ 





జ తాళపత్రమున లేదు. 1. ము. గనుపట్ట 2. తా. నుం. 3. ము. సమద 


76 తృతీయాశ్వాసము 


మ వసుధానిర్జరు6 'డమ్మహాసరసిలో వార్వీచులం దేలెం ద్రా 
వె సుధాసన్నిభమైన వారిం దటప్ఫథ్వీజావళిచ్చాయిలక£ 
సియించెన్‌ లహరీసమీరముల నధ్వశ్రాంతి పోకారిచె 
న్చిసకాండంబులు 'మేసెం గూర్చెం జలువల్నిర్మోకసంకాశముల్‌. 


క.  కరశీకరార్టపుష్మర 
hes యాతండు గంధకరిరాజు క్రయం 
'షేకానంతరమునం 
ల రుహాకరము వెడలి చాలంగ నొప్పెన్‌. ౨౩ 


2 


వైదూర్యమణిశిలాస్వచ్చోదకము గానం 
గౌతుకం బొనరించెం గన్నుంగవకు 
ఉ(శిశిరసంస్పర్శవీచీమారుతము గాన 
నంగకంబులకు నిం పావహించెం 
గమలకేసర రేణుగంధోల్బణము గాన 
ఘ్రాణేంద్రియమునకుం బ్రమద మొసంగె 
గలహంసకులకలకలకులాయము గాన 
(శుతిసంపుటములకు సుఖము నిచ్చె) 


గీ (మధుర) సలిలంబు గాన *సమ్మదముం జేసె 
నాలుకకు నప్పు 'డవనిబృందారకునకు 
సైకతారూఢజలమానుషీకదంబ 
కాంక్షితారమయూఖంబు కమలసరసి. ౨౪ 


క. కొలని దరి వటము నీడన్‌ 
శిలతల్పమునందుం గొంతసేపు శయించెం 





ఉఈ పంక్తులకు చాలినంత స్థల మూరక విడిచియున్నది 1. ము. డున్మహా 2. ము. లో. 3. 
. తా. మేసెగుంజె వలువల్‌ నిర్మోక ము. మేనంగూర్చెక 4. ము. సమ్మోదమునను జేసె. 


శివరాత్రిమాహాత్యము 


జెలువమగు వలిపెదుప్పటి 
తలగడంగాం జేసి సచివతనయుం 'డంతన్‌. ౨౫ 


గీ. _ బహులపక్షక్షపాకదంబములలోనం 
(బభవ మొందిన యంధకారంబు వోని 
కొలని దరి కాననంబులోం గొంత “ప్రొద్దు 
నలపు వాయంగ నిద్రించె యాజ్ఞదత్తి, ౨౬ 


గీ ిడప్పి దీఅంగ మధురకాండంబు (గోలి 
కడుపు నిండంగం *దూండుం దీంగలు భుజించి 
యొండ వాలారు నందాంక నిండుకొలని 
తీరమున మళట్టినీడ నిద్రించె నతండు. ౨౭ 


చు అపుడు విలంబమానమయి యంబరకోణతటాంతరంబునం 
దపనుని మండలంబు బెడిదం బగు వేండిమి నొయ్య వీడ్శొనెం 
గపిలములై మయూఖములు కార్తికమాసీకళాపచేళిమ 
త్రపుసలతాశలాటుసముదాయముచాయం దిరస్మరింపంగన్‌. ౨౮ 


గీ అంతీలో నిద్ర మేల్మాంచి యవనిసురుండు 
జిగమిషాబుద్ది 'నీక్షించెం జిత్రభాను 
నభినవోన్మేషకుటి లజిహ్మప్రకార 
లోలతారకాకేకరాలోకనమున. ' ౨౯ 


శా. _కాంతారాంతరభూమిచెంత శబరగ్రామంబు పద్మాకర 
ప్రాంతక్షోణితలంబునం గలుగ ీ*సంభావించె విప్రం *డెదన్‌ 
దంతిస్మంధకపోలకుంభపలలాదక్రూరకౌలేయకీ 
"ిసంతానాస్ఫుటకంఠఘర్థరతర ద్రాఘిష్టనాదంబులఃక. ౩౦ 





1. ము. డలంతన్‌ 2. తా. వేళ. 3. తా. దప్పివోవంగ మధురోదకంబు గ్రోలి 4. తా. 
దొండితీగలు 5. ము. కలాపిపింఛమై 6. తా. నా నిద్రమేల్మని 7. తా, వీక్షించె 8. తా. 
సంభావించి 9. తా. ఎడన్‌ 10. ము. సంతాన. 


78 


2» 


బ్‌ 





తృతీయాశ్వాసము 


(ఆ సమయంబున) 3౧ 


ఆదికాలమున మాయావిలాసినియెన 
మురదైత్యదమనుని మూర్తి వోలె 
ధరణీతలంబునం జరియింప నేర్చిన 
పురుహూతమణిశిలాపుత్రి వోలెం 
గామినీరూపంబుం గైకొన్న శంబరా 
రాతికాలాయసాస్త్రంబు వోలె 
వేడ్మకై మానుషీవిగహంబు ధరించి 
విహరించు తొలుకారు వేళ వోలె 


నంధతామి(స్రమును నవిద్యయునుబోలె 
భువనమోహనరూపవైభవము 'లొలయ 

లీల నేతెంచె నొక్క చండాలకన్య 

కొలనం జిజబుబంతిపసపాడం జెలియుం దాను. ౩౨ 


ఆచండాలకులప్రసూతయగు కన్యం గన్యకారత్నముం 

జూచె నవ్వుల యాజ్ఞదత్తి విపినక్షోణీవిభాగంబునక 
వాచాగోచరసౌకుమార్యనవలావణ్యాన్వితం బుష్పనా 

రాచుం డిక్షుశరాసనంబు ఘనిదోర్దర్బంబునం గూర్చంగన్‌. 33 


యోగసమాధితత్సరత నున్న విధంబున *వ్రాసినట్లు మూ 
ర్భాగమేమీలితాత్ముండగు చాకృతినిశ్చలదేహయప్టియై 
సోగకనుంగొన ల్నుదురు చొక్కుల కిక్కలు గాంగ నత్తజి 
(న్రాగరసాతిరేకమున బ్రాహ్మణుం డాదటం జూచె మాలెతన్‌ ౩౪ 


అప్పరప్రీవోలె *నకులీనమైన యీ 
'పైదలి కన్నులపండు వయ్యెం 





1. తా. వాలయ. 2. ము. దోర్టండంబు. 3. ము. ంబాసినట్లు. 4. తా. నాకృతిన్‌తను 


వినిశ్చల దృష్టియు దేహయుష్టియై 5. ము. నకులయై యౌరయీ. 


శివరాత్రిమాహాత్యము 79 


“జామ యౌవనరూపసంపన్నయై 2మోక 
వనరేఖయును బోలె బెనంచె వేడ్మం 

బొలంతి * ప్రావృడ్వేళ వోలె నళివినీల 
ఘనవేణియై యిది *కరము మెజసె 

నిభరాజనిభయాన యిది *శరత్తునుం బోలెం 
బుండరీకాక్షియై పొలుపు మిగిలె 


గీ. ముట్టరానిదియైనట్టి మూర్తివోలెం 
జిత్తరువు వోలె దృష్టి కచ్చెరు వొనర్చె 
మెలంత మధుమాసకునుమసమృద్ధి వోలె 
జాతివిరహితీయయ్యు సంప్రీతి నొసల. 3౫ 


గీ  దీనిం గల్పించె నజుం డభిధ్యానమునను 
నాతి మును ముట్టరాకుండ నంత్యజాతి 
ముట్టుటయ కల్లె నేని యిమ్ముదితమేను 
గందకుండునె పుష్పంబుకంటె మృదువు. 3౬ 


వ. అని "విస్మృతనిమేషంబు గీలించి ముకుళితపక్షాంచలంబును జిహ్మ 
తరతరళశాతోదరంబును నగు వీక్షణంబున నవ్వెలివాడ వ్రీడావతి నీక్షించుచు 
నవ్వివ్రుండు మదనశర శలాకాశంకు*నంకలితవ్యాదయుండై. 
స్తంభితుని*భంగి విలిఖితుని చందంబున నుత్మీర్లుని పగిది చేనియతుని 
లాగున మూర్చితుని ప్రకారంబునం (నున్మత్తుని తెజంగునుదన్నుం దా 
నెబుంగక నివ్వెజిపడి నిశ్చలాంగుండై యుండె నమ్మచ్చెకంటి యు 
నలవోకవోలె నతిస్వచ్చసౌభాగ్యచ్చాయావినిర్భర్పితమత్స్యకేతనుండగు 
నాబ్రాహ్మణుం గనుంగొని జెనిజాంతరంగంబున. ౩౬ 





1. ము. జారు. 2. తా, మొక. 3. తా. ప్రావృద్వేశలవోలె నలినాక్షపయినీల. 4. ము. 
గరము. ర్‌. శరర్తువువోలె. 6. తా. యయ్యె. 7. ము. విస్తృత. 8. తా. తరళతర. 9. తా. 
సంకుపిత. 10. తా. విధంబున. 11. తా. సంయతుని. 12. తా. నిజాంతర్గతంబున. 


విప్రవేషంబుం దాల్చిన విష్ణుం డొక్కొ 

బ్రాహ్మణుండైన శంబరారాతి యొక్కొ 

బాడబాన్వయరూప *సంప్రభవుండైన 

చందురుం డొక్కొ యితం డతిస్వచ్చమూర్తి. ౩౮ 


అని యంతంతం జేరవచ్చి యయ్యంత్యజాతిసీమంతిని యశేషజన 
పూజనీయులు బ్రాహ్మణులని తమకులంబు *పెద్దలవలన వినుటం జేసియుం 
దా *నెందే నొక్క పూర్వజన్మకృతపుణ్యసంస్మారవి శేషంబుననో బాల్యంబు*నాం 
టనుండియు రూపంబు వినయంబు దాక్షిణ్యంబు మధురాలాపకౌశలంబు 
నిస్సంగతప్రశాంతమహానుభావంబు శుచిత్వంబు గౌరవంబు సద్భావ 
మాదిగాంగల గుణంబులు నైనర్గికంబులయి యుండుటనో 
భర్గఫాలనయనకృశాను జ్వాలాజాలహేలా చుళుకితావయవుండుగాని 
కుసుమకోదండుండునుం బోలెం గన్నులపండువై తప్తకాంచనవర్ణంబును 
గోరాచనాగౌరంబును జాంపేయకుసుమకేసరరేణుత్రసరేణువిన రీ 
పిశంగంబునునగు దేహీప్రభాప్రవాహంబున గహనషండం బశేషంబును 
వెలిగించువాని నుద్భిన్ననవశ్మశు "నభినవయౌావనోద్భానితు 
షోడశవర్షదేశీయు 'నాదిగర్భేశ్వరు నమాత్యనందను సుకుమారుం 
గుమారనన్నిభుం దప్పక చూచి భయసం(భమ డోలాయమాన 
దంతతాటంకవలయం బగునట్లుగా నిబ్బరంపు గుబ్బచన్నుల బిబ్బోకంబు 
బాహుమూలకూలంకషంబై యీషద్విలోకనీయంీబుగం గేలుదోయి 
సేవాంజలిపుటంబు లలాటంబునం గీలించి యయ్యగారికి నమస్మారంబని 
యధరకిసలయంబునకు దశనరత్నాంకురజ్యోత్స్ను కుసుమస్తబకంబుగా 
_ సహకారవల్లవాస్వాదకషాయ కంఠకలకంఠకామినీ కోమలకుహూ 
కారకోలాహల కరంబితపంచమరాగ ప్రపంచంబునకు మించు6 జూపు 
కంఠస్వరంబునం బలికిన. 3౯ 








1. తా. సంప్రభవమైన. 2. తా. బ్రాహ్మణులవలన. 3. తా. నెద్ది. 4 తా. నాది. 5. ము. 
(ప్రసంగంబును, 6. తా. ప్రభావంబున. 7. తా. వభినవ. 8. తా. బగు 


శివరాత్రిమాహాత్యము త్‌ 


గీ, వెలంది మాలెత గాన దీవింపకయును 
నొప్పెడిది గాన నూరకయుండకయును 
ధరణిదేవుండు గైకొనె దాని మొక్కు 
గేలుందామర తిర్యగాందోళనమున. ౪౦ 


ఉ. శంబరవైరిసన్నిభునిం జారుతరోజ్ఞ్వలమూర్తి విప్రర 
త్నంబు మహాప్రధాను ప్రియనందనుని న్సుకుమారుం జూచి ప్రే 
మంబు వహించియుం గొమరుమాలెత గన్నుల నవ్వు దేరంగా' 
"సంబళిసంబళీ యకళుకు సందడికిం దలమంచుం బల్ముచున్‌. ౪౧ 


గీ. బ్రాహ్మణుండు గాన లజ్జింపం బ్రాప్తి లేక 
బాల ప్రొఢయ వోలెం దప్పకయ చూచి 
చాటుపడి యుండుమయ్య యీసరసిలోన 
నుదకమాడెదంిగాక పిన్నదియు నేను. ౪౨ 


కు ఉఅని పలుకుచుం గొలనికి డిగం 
జని మాల(ప్రమద దాను సఖియు నొనర్భె౯ః 
వనకేళి తరంగ లురు | 
స్తనభారాస్పాలనమున జర్జరములుగాన్‌. ౪3 


చ.  పడంతి పసిండిడాలు గనుపట్ట *హరి(ద్ర ప్రతిప్రతీకముం 
దొడసి సరోవరాంబువునం దోంగి సరోవరతీరభూమికి 
న్వెడల ధరాసుపర్వునకు నేత్రమహోత్సవమయ్యె నప్పుడ 
ప్పుడ కలశాబ్టిమధ్యమునం బుట్టిన యాదిమలక్ష్మియో యనన్‌. ' 





ఉ తాళపత్రమున లేదు. 1. తా. శంబళిశంబలీ యరకు. 2. తా. గాని. 3. తా, 
గలపచ్చ 4. ము. హరిద్రముందీర వంకముం. 


82 


తృతీయాశ్వాసము 


కొలను వెలువడి తడినూలు వలువ విడిచి 

మణుంగు పుట్టంబుగట్టి యమ్మగువ యొప్పె' 

"జలద మెడవడి వర్షావసానవేళం 

గాశకుసుమాట్టహాస సంగతియుం బోలె. ల 


ఆకలకంఠి యొయ్యం దడియార్చు నెడ౯ జఘనాంతికంబులై 
కేకికలాపలీల నణకించి మధువ్రతమాలికాకృతిం 

గైకొని యింద్రనీలమణిఖండవిలాసమలిమ్లుచంబులై 

చీంకటి కొల్పె బ్రాహ్మణుని చిత్తము పెన్నెటిసోగవెండ్రుకల్‌. 


చికురసంతతి నీరార్చి చెలువ తుణిమె 

నేసకొ ప్పొక (యింత దక్షిణము మలంగ) 

చన్నుంగవిసొంపు కక్షోదేశముల మెజుంగు 

బ్రాహ్మణుని యాత్మం బల్లవింపంగం జేయ. ౪౭ 


దంతతాటంకచక్రమధ్యంబునందు 

బాల గీలించెం గంకేళిపల్లవంబు 

బాడబుని నేయం దలంచు శంబరరిపునకుం 

'బ్రథమ మదియ నమస్మారబాణ మయ్యె, ౪౮ 


పూనెం గుచముల వెలివాడపువ్వుంబోణి 
విప్పు గలయట్టి బండిగుర్వెంద సరము 


బ్రథమరాగరసోదయరక్తమైన 
సచివనందను హృదయజసంగరమున. ౪౯ 
అప్పుడు సుకుమారుండు నిజాంతర్గతంబున. ౫ం 





1. ము. తా, జలధి వెలువడి 2. తా. కేకరలోవలీల. 3. తా. నొప్పు. 4. తా. దేశమున. 


5. తా. ఆరక్తమైన. 


శివరాత్రిమాహాత్యము క 


సీ. ఏల చేయండు శేషేంద్రియంబులు నాల్లు 
నలినగర్భుండు లోచనములు గాంగ 
నెట్టు గల్గె విధాత కీరూపనిర్మాణ 
పరమాణువులు కోటిపరిమితంబు 
లజుండు దీని సృజించి యాత్మ నువ్విళ్లూర 
కెట్లుండుం గూంతు మోహించినాండు 
కల్పింపం బోలు శృంగార'సర్గంబున 
దీని వాక్చతి *యున్నతి ఫలియించె 


గి. దీని *నిఖిలావయవములు తీర్చి తీర్చి 
చేయునపుడు ప్రయాసంబుం జెందుటయును 
నొయ్యనొయ్యన (బ్రహ్మ నిట్టూర్పు వుచ్చె 
నది సుమీ పుష్పసమయమందానిలంబు. ౫ం 


వ. అని విచారిరోచుచు విప్రండు చండాలకులకన్యకా *(మణి) దుర్లభం 
బగు సౌభాగ్యంబునకు నద్భుతం బందుచు దానితో సంభాషింపం 
గోరి చేరువ *నిలిచె జనంగమకన్యకారత్నంబును నతని కిట్లనియె. 


క. ఎందుండి *యేంగుదెంచితి 
రెం దరిగెద రిచట నునికి కేమి కతంబో 
కందర్పరూపరేఖా 
సౌందర్యవిలాసవిభవ "సర్వజ్ఞనిధీ. ౫౩ 


వ. నిన్నుం జూచి సుఖామృత(హ్రద)ంబున మునింగిన చందంబున రతి 
సముద్రంబునం దేలిన విధంబున *సర్వానందంబుల కుపరిభాగంబున 
వర్తించు కరణి సకలమనోరథంబులకు సంకేతంబైన లాగున నాహృద 
యంబు నిర్భతిం బొంది యున్నయది. X2౪ 








ఇ తాళపత్రమున లేదు. 1. తా. సర్వంబున. 2. తా. యున్మదిభవించి. 3. తా. యఖిలా. 
4. తా. పుచు 5. తా. నిలిచెదనని చనినం గన్యకా. 6. ము. యరుగుదెంచితి. 7. ము. 
సర్వస్వ. 8. ము. నతి. 9. సర్వానందంబు లుపరి. 


84 


2 


తృతీయాశ్వాసము 


క్రొన్ననవింటి జోదు నలకూబరు నైషధునిం జయంతునిం 
బున్నమనాంటిచందురునిం బోలినవాండవు రూపసంపద౯ 
నిన్నాకవిప్రుంగాం బరిగణింపంగ వచ్చునె కల్లగాదు మా -. 
యన్నల'తోడు చూడు పులకాంకురముల్‌ మొలచెం గుచంబులన్‌. 


అవనిసుర చింతకాయల కాజ్ఞ గాక 

యరసి చూడంగ గ్రుక్కిళ్ళ కాజ్ఞ గలదె 

యంట రాకున్న నేమి యంతంత నిలిచి 

చిత్త మలరంగ నన్ను వీక్షింప రాదె. ౫౬ 


కమలినీపత్రిపాత్రములం గాసారోద 
కముం దెచ్చి పాదపద్మములు గడుగం 
జిలుక ముట్టని ఫలంబులు గోసికొని వచ్చి 
పరికించి యారగింపంగం బెట్టం 
గాంతారీికర్పూరకదళికాదళముల 
సరసరీతులను వీజన మొనర్చ 


నధ్వఖేదము వోవ హస్తద్వయంబున 


నూరుకాండము లొత్తి యుపచరింప 


వేడోయయ్యెడు వినయంబు విస్తోరిల్ల 
"భక్తి గొనసాంగం బ్రమదంబు పారమేద 
నీకు విప్రోత్తమునకు నీ నెలవులందు6 


జెట్ట దుర్జాతి యది నన్నుం జెజిచెగాని. .. ౫౭ 


ఇది హూణమండలం "బ 
వ్వది నున్నది చెంచుపల్లె వనమధ్యమున౬ 





1. ము. యాన. 2. ము. పుటముల. ౨. తా.కల్పార. 4. తా. యయ్యెడి.. 5. తా. రింప 


6. ము. భక్తి గొనంగం బ్రమోదంబు పారమేదు. 7. తా. బి. 


శివరాత్రిమాహాత్యము 85 


బూ 


మదననిభ యీ పుళిందా 
స్పదంబు వెలివాడ (జన్మసదనము నాకున్‌.) 


౫ తాళవృత్తము. 
కనుంగొనవలయును దౌదవ్వుల నెడ*గలిగి నిలిచియైనను మాయిండ్లన్‌ 
వనమధ్యంబున విప్రోత్తమ వెలివాడవనితలకు నేత్రోత్సవమై 
యనిభృతపరభృతనఖ(శిఖరోల్లిఖితాంగణ) సహకారద్రుమశాఖా 
ఘనఫలరసధారామృతపానోత్మంఠవివృత్తాననవటుకంబున్‌. ౫౯ 


"పాణసివారము కమ్మని 

ప్రాణము నెజజాణదేవరా వినవలదా 

వీణావాద్యముం బాటయు : 
వేణుస్వానంబు వేనవే ల్చందములన్‌. ౬౦ 


అని చండాలకన్యక పలికిన నవ్విప్రండు భవితవ్యతాబలంబున. ౬౧ 


ఇది యసజ్ఞనగోష్టి యిది “మోహవిలసితం 
బిది “మహాపాతకం బిది యకీర్తి 
యిది దుర్మదాంధత్వ మిది *కామవి[క్రియ 
(యిది యాగ్రహావేశ)మిది కుదృష్టి 
యిది నారకద్వార మిది ప్రమాదస్థలం 
బిది మౌర్ధ్యకారణం బిది యనియతి 
యిది యధర్మముత్రోవ యిది *పథప్రచ్యుతి. 
యిది యధోగతిహేతు విది యకృత్య 


మని విచారింప కవనీసురాధముండు 
కలికి చండాలకన్యపై6 గన్ను వైచెం 


1. ము. గలుగ. 2. తా. పాణచి.-3. తా. యసమ్మతదృష్టి. 4. తా. మోహవిలసితం. 5, 
ము. యాగ్రహావేశ. 6. తా. పద. & ఈ వృత్తము ఛందోగ్రంథములందు మృగ్యము. ఐనను 
దీని లక్షణము నిట్లు వింగడింపవచ్చును. ఇందు నాలుగు పాదములు. ఒక్కొక్క పాదమున 
ఎనిమిది చతుర్మాత్రాగణములు (జగణము దక్క. ప్రాసనియమము. యతి 5వ గణము మొదటి 
అక్షరము. ప్రతిపాదాంతమున సగణమో గగమో ఉండును. జాతికి చెందినది. 


86 


బూ 


తృతీయాశ్వాసము 


దీయతీయని వింట లేందేంటి నారి 
శంబరారాతి మోహనాస్త్రంబు 'దొడుగ. ౬౨ 


*అప్పుడతండు నిజాంతర్గతంబున. ౬౩ 


మాంసంబు భక్షింప మనసువెట్టిన నాండ 
దాక్షిణ్యగుణము “విధ్వంస మయ్యె 
గంజాయిం దినంగ నుత్మంఠ చేసిన నాండ 
లజ్ఞాభిమానంబు లుజ్ఞగిల్లె 
హాలారసము గ్రోల నభిలషించిన నాండ 
సూనృతోక్తులసుద్ది చూఅవోయెం 
బరకళత్రములోపైం బడం దలంచిన నాండ 
(ప్రజ్ఞావిలాసంబు పదటం గలసె 


నింక నేటికి వంచింప నిలువు నాకు 

బరువె యాపాపములలోనం బాప మొకటి 

వరుస వేయింటిమీంద జవ్వాదికొమ్ము 

తివుటం జండాలకన్యకం గవయువాండ. ౬౪ 


అని పరమసాహసంబు చేసి సుకుమారుండు చండాలకన్యకం జేర 
వచ్చి యిట్లనియె. ' ex 


కవి రాజవిరాజితము. 
సరసిజలోచన యొక్కమహామునిశాపవశంబునం బాణసివై 

ధర జనియించినదానవు నీ విది తథ్యము కిన్నరభామినివో 
గరుడపురంధ్రివొ “ఖచరవధూవటివొ గాని జఘన్యవు గావింక నజ 
ధరణిసురోత్త'ముం దగ వరియింపు సుధాకరసూర్యులు సాక్షులుగాక. 





1. ము. దొడిగి. 2. ము. ఏయునప్పుడు. 8. తా. విధ్వస్తమయ్యె. 4 ము. వెంబడ. 5. 


తా. నిలువ. 6. ము. యక్ష 7. ము. మునిన్వరియింపు. 


శి 


ర్‌ూ 


వరాత్రిమాహాత్యము 87. 


స సామాన్య(గ్రీజనంబుల కిట్టి యమానువలోకోచితంబులైన 
సౌభాగ్యంబులుం గల్లునె మునికోపవశంబున సముజ్జితదివ్యశరీరలగు 
దేవికాంతలు శాపవశోపనీతంబైన శరీరంబు నధిష్టింతురు తొల్లి 
"స్టూలశిరుండను మహాముని త్రిభువనలలామభూతయగు రంభ నేదేని 
యొక్కనిమిత్తంబున శపించె ననియును దచ్చాపంబున నయ్యప్సరస 
బాడబరూపంబు ధరియించి మృత్తికావతియందు శతధన్వుం డను రాజును 
సేవించుచుం బెద్దకాలంబు మర్యలోకంబున నుండె ననియును విందుము. 


జలజగర్భుని మానసంబు వేదంబులు 
దక్షప్రజాపతి దర్పకుండు 
సౌదామనీవల్లి చంద్రికాలోకంబు 
సప్తజిహ్వజ్వాల సప్తకంబు 
రవిమయూఖములు నీరవని దుగ్ధాంభోధి 
మృత్యుదేవతేనోరి మెటుంగుం బండ్లు 
ముని కరిష్టాదేవికిని సంభవించిన 
దివ్యగంధర్వజాతిద్వయంబుం 


గారణంబులుగాం బుట్టినారు *పదియు. 

నాల్గు కోట్లప్పరసలు నా నాకసతులు 

వారిలో నొక్కతెవు నీవు వారిజాక్షి 

యేమి దుష్కృతిం బుట్టితో హీనజాతి. ౬౮ 


గ్నీ తివుచుచున్నది భవదీయదృగ్విలాస 


మెత్తుకొనిపోవుచున్నవి యింద్రియములు 
వెనుక ద్రొబ్బుచు నున్నాండు మనసిజాతుం 
దేమిసేయుదుం జెప్పవే యిందువదన. ౬౯ 


' 1. తా. లు గలునేర్చునె. 2. తా. తాంగనలు. 3. తా. స్టూలశరీరుండను. 4 తా. నోర. 
5, తా. మరియు. 


బూ 


తృతీయాశ్వాసము 


వనిత నీచిత్తమున కేను వత్తునేని 
కామతంత్రంబునకు సంచకర్వు గాంగం 
జుంబనము సేయని మ్మోస్టబింబ మిపుడు 


' గండుంగోయిల చిగురాకుం గమిచినట్లు. ౭౦ 


అనుచు విప్రండు తమకించి యంటుకొనియె 

సమ్మతించియ యుండె నాచంద్రవదన 

శూకలాశ్వంబు నస రేంపం జొచ్చినప్పు 

డనుమతింపదె యత్తళువైన బడబ. ౭౧ 


ధీరోదాత్త “యగుట నమ్మత్తకాశిని చిత్త్రజాయత్త యయ్యును 
దత్తజపాటు లేక యతనితో నిట్లనియె. ౭౨ 


కలుగుచున్నవి యనేకములు వికల్పము 
లాడుచున్నవి యపాయంబు లెదుర 
నంతరాయము లసంఖ్యములు గన్చట్టెడు 
సందేహములు పెక్కు చాయవాటి 
నంకురితములయ్యె శంక లేరాళంబు 
వికృతు లెన్నేని యావిష్కరించె 
శాఖోపశాఖలం జాంగుచున్నది రట్టు 
గుతిలేక యుదయించె గోసనాస 


యిన్నిటికి నోర్చి నీకోర్కి యేను దీర్తు 

నింతవానికి నీకు *నన్నీయ బరువె 

యెప్పటికి *నిత్తునో లేక యీశరీర 

మిప్పటికిం జాలునో నిక్క మెలుంగం జెపుమ. జ 





1. తా. యగు. 2. ము. నన్నీగుటెరవె. తా. నీకు నం న్నింన్నుం బరచే 38. తా. నైన 


నిత్తునో యీశరీర. 


శివరాత్రిమాహాత్యము 89 


గీ. 


2» 


మొదలం గక్కుర్తిపడి "కూడి పిదపం బాయు 

నొక్క కమలాననకు డక్కి యుండ జాలం 

డడవిలోం బెక్కు పుష్పములందు వ్రాలు 

చంచరీకంబు మగవాండు సరియ నువ్వె. ౭౪ 


చందురుం డంత చూడండు నిశోసతిం బున్నమనాండు గూడుచోం 
గందళితానురాగుండయి కానంగవచ్చు నవోదయంబులం 

జందము దప్పి మీంద నొకచాయకు వచ్చుం (గ్రమక్రమంబునః 
సుందరి పట్టునందుం బురుషుండును *నట్లయకాం దలంపుమీ. ౭౫ 


ఉఅనిన విని సుకుమారుండు. ౭౬ 


మగవారల నిందింపకు 

తగవును బంతంబు నిజము ధర్మము గృపయు౬ 

మగవారికెగా కెందును 

మగువలకుం గలవె చంద్రమండలవదనా. ౭౭ 


హరుని చిచ్చబికంట నసమాస్తుం డీల్లిన 
రతిదేవి యెట్లు జీవితము జెందెం 
బాండుభూపాలుండు పరలోకగతుండైన6 
గుంతి చావక యేమి కుడువనుండెం 
(బథనాంగణమున సౌభద్రుండు చచ్చిన 
బ్రతిక నెట్లు విరాటరాజతనయ 
సింధురా జస్తమించిన నేల దుస్సల 
కాషాయవస్తంబు గట్టుకొనియెం 


బంక్తిరథుం డన్యలోకసంప్రాప్తండైన 
నేల కౌసల్య ప్రాణ మీ నెణుంగదయ్యెం 





ఉతాళపత్రమున లేదు 1. తా. నీవు. 2. ము. నటి. 8. తా. నిట్లయకా. 


రై 


తృతీయాశ్వాసము 


దగవు ధర్మంబు పాడి పంతంబు లెట్లు 
భామలెట్లు వృథానులాపంబు లేల. ౭౮ 


అనినం జండాలకన్యక యాండువారి 
మంచితనమును మగవారి మంచితనము 


. సరియ కీడని మేలని చర్చ లేల 


వట్టెద. 


మనకు మన యాడికలు తప్పకునికి చాలు. ౭౯ 


విశ్వావసుండను గంధర్వరాజునకు మేనకయను నప్పరసకుం బ్రభవించిన 
ప్రమద్వరయను కన్యక స్టూలకేశాశ్రమవనంబునం బాదమర్దితంబగు .. 
పన్నగంబు గజచినం (బ్రవిలుప్తజీవిత యగుటయు భార్గవుండగు 
చ్యవనునకుం బౌత్రుండు ప్రమతికొడుకు 'రురుం డాయురర్ధం బొసంగి 
యయ్యంగన బ్రతికించె ననియును, నర్జునుం డశ్వమేధాశ్వానుసారియై 
యాత్మజుండగు బ(భ్రువాహనునిచేత నాహవాంగణంబున (నతినిశాత) 
శరాహృతప్రాణుండైన నులూచియను నాగకన్యక రసాతలంబుననుండి 
యేతెంచి (యుపచరించి) యుపగతప్రాణునిం జేసెననియు విందుము, 
మంచితనంబు లాండు వారికి మగవారికి సరియ యద్ది యటులుండె 
నాపంతంబు వినుము. 


నాకు మనంబు నిండ నొక నమ్మిక సేయుము (సర్వ కాలముం) 
గై కొనువాండ *ని న్ననుము కాదన కెక్కడ కైన వచ్చెదన్‌ 

నీ కొక టయ్యె నేని యవనీసురమన్మథ నిర్విశంకత 

న్నాకముం జూజీ వెట్టెద ధనంజయతీవ్రశిఖాముఖంబునన్‌. ౮౧ 


అనిన విని సంతోషించి సుకుమారుండు. ౮౨ 


కలహంససంపదం గలకలక్రేంకార 
కలకలంబైన యీకొలను సాక్షి 





1. తా. రురుందనువాండు తన యాయునందు నర్ధం బొసంగి. 2. తా. నిన్ననిన 3. తా. 


శివరాత్రిమాహాత్యము 91 


ప్రసవసారభనటదృంభరంబైన యీ 
_ 'ఫలినీలతామంటపంబు సాక్షి 
ప్రచ్చాయశీతలోపరిభాగమైన యీ. 
శశికాంతమణిశిలాస్థలము సాక్షి 
తరులతాగుల్మసంతతపిధానాతప 
వ్యాపారమైన యీ వనము సాక్షి 


గీ. మకరకేతను పాదపద్మములు సాక్షి 
రతిమహాదేవి జఘనభారంబు సాక్షి 
సత్య మెన్నండు నినుం బాయ సమ్మతించి 
కౌంగిలింపంగ నీంగదే కమలవదన. ౮౩ 


వ. * అనినం జండాలి కరారవిందంబులు *మొగిడిచి సవినయంబును 
జ (సగౌరవంబును) సానురాగంబును గా నతని కిట్లనియె. ౮౪ 


ఉ.  నేండు గృతార్జ్భులైరి జననీజనకు ల్భలియించెం బుణ్యముల్‌ 
నేండు పురాకృతంబు లవనీరుహమూలనివాసియైన కా 
ట్రే డిలువేల్పు నేండ యొనరించె మనోరథసిద్ధిసంపదల్‌ 
నేండుగదా (సువార మిది నీకృపం) గంటి ధరాసురోత్తమా. ౮౫ 


ఉత్సాహ. | 

మలుసమర్త నంటకుండి మాలదాన నగుట నేం 

గలయ *నీళ్ళనాడి కడవ గ్రంత యంటుకొనుటకై 

కొలనం (గగ్రుంకి పోవుచుండి కుసుమబాణనిభుని ని 

న్న లఘు(తేజు) లోచనంబు లలరం జూచి వలచితిన్‌. . ౮౬ 


గీ. ఏమి సేయుదు నీకునె ట్లిత్తు నన్ను 
క్‌చ్చిముట్టునం గలుగు బీభత్స మెటింగి 





ఉతాళపత్రమున లేదు. 1. ము. వలని. 2. తా, మోడ్చి. 3. ము. వేలుపౌచు నొనరించె. 4 
తా. నీళ్ళాడికడువం గాంతయింటికొనుటకై. 5. ము. బంచముని యింటం కల్లు వీభత్సునెతింగి 


92 


తృతీయాశ్వాసము 


"యిచ్చగింపక యుండ నేనెట్లు నేర్తు 
నధికతరమైన మన్మథాయత్తు నిన్ను. ౮౭ 


అనిన సుకుమారుండు చండాలకన్యక కిట్లనియె. ౮౮ 


ఏమాసించినం బ్రాణరక్షకయి యేమే బాపము ల్వేసినః 

భామా చెల్లు బురాణసంహితలం జెప్పః విందుమే కాదె వి 
శ్వామిత్రుం *డెడరైనచో శునకమాంసంబుక భుజింపండె నీ 
వ్యామగ్రాహ్యకుచంబు లంటి యిదె *నా ప్రాణంబు రక్షించెదన్‌ ౮౯ 


ఇదె యెదుర (ససంభ్రమ(భ్రమద్ర్ర) మరకులచరణ నఖశిఖాశిఖరవిశీర్య 
మాణ కుసుమకేసరరేణుత్రసరేణు విసరపిశంగితోపకంఠంబు లతామండపం 
బిదె వెనుకల గుటిల శుక[త్రోటి కోటీవిపాటిత మధుర 
ఫలరసధారాసార దుర్దినాయ మానాభ్యంతర ప్రదేశంబు చూతతరువాటి 
కాభ్యాశం బిదె కెలన మదకలమల్లికాక్షపక్ష *పాళీనవపవనసం 
పాతకంపమానకమల కేసరపరాగధూళీ విరచితాళీక సంధ్యానుబంధచకిత 
చక్రవాకనీడోధ్భవ క్రీడానీడంబులు, సరససై కతవేతసీ నికుంజక్రోడంబు 
లిందు నీకు నింపు వుట్టినట్టియెడ నన్ను మన్నింపు మంటకున్న దాన 
నని భయం బందకు కుసుమసమయంబు గదా ఫలావాప్తికి.మూలం బి6 
కం గాలక్షేవంబు చేనితేని కందర్పుండు దర్పాతిరేకంబున 
భవద్భూవల్లీ మతల్లికిం దల్లియగు *నించువింటిం బద్ద దిగిచి 
కొదమతుమ్మెదటెక్క గణిగట్టిన పూమిట్టకోలల' హృదయం బుత్ళాటించి 
చంపు జంపకకుసుమగంధీ ప్రాణంబు రక్షింపు మిదె నీకు సేవాంజలియని 
కంకణరఖణరఖణత్మారంబు తోరంబుగా నుకుమారుండు 
నఖకిరణపరంపరాకుసుమకుట్మలాభిరామంబులగు కరకిసలయంబులు 
మోడ్చి ఫాలభాగంబునం గీలించిన. ౯౦ 





1. తా. యిచ్చగించుకొనుండ నేనెంతనేర్తు 2. తా. డెడలైనచో 3. తా. నేబ్రాణంబు 


4.తా. పాధివిక్షేప ప్రభవసంపాత. 5. తా. నించువిల్లు దెగనిడందిగిచి. 


శా వాలయంబుగ నద్ధరాసురుండు ద న్వాంభించిన న్మందహా 
సాలంకారమనోజ్ఞమైన ముఖ మొయ్య న్వాం"చి చందాలి యా 
లీలాిభావము కీలెజింగి నవమల్లీకుంజమధ్యంబునం 
గేలీతల్పముం దీర్చెరీబో మృదులకంకేలీప్రవాలంబులన్‌. ౯౧ 


వ. అనంతరం *బధరీకృతకుసుమాయుధరూపసంపన్నుండగు నవ్వసుధా 
నిలింపుం డపహసితసురసిద్ధగంధర్వ విద్యాధరలీలావిలాసినీ విలాసవతి 
యగు నవ్వెలివాడచేడియం గూడి సురతసౌఖ్యం క్‌ నుభవించెనంత. 


ఉ. _ కాయజవిక్రియం *బడంగం .గానికులంబున సంభవించి య 
న్యాయము సేయునే యిటు దురాత్ముండు వీడు "త్రపాఖిమానముల్‌ 
మాయంగం దట్టి యంచు నతిమాత్రము లజ్జితుండైన కైవడిం 
దోయజషండబాంధవుం డధోముఖుం డయ్యె నభోంగణమ్మునన్‌. 


కే. _ గగనయానవేగంబున గలబరించి 
కడుపు నిండంగం గోలిన కమలమధువుం 
. (గ్రక్కనో నాంగ గగనమార్గంబునందు 
భానువింబంబు రక్తాతపంబుం గాసె. ౯౪ 


శా. _ వ్రాలెం బశ్చిమశైలశృంగముపయిం బ్రత్యగ్ర *మధ్వాగమో 
న్మీలత్మింశుకకోరకస్తబకకాంతి౯ భానుమన్మండలం 
బాలంబించె మరుండు హస్తమున దాక్షారామలీలావతీ 
భ్రూలేఖానిభవిభ్రమాభ్యుదయముం బుంద్రేక్షుకోదండమున్‌. ౯౫ 
కు 'క్రుంకె విభాకరబింబము 
పంకజషండములు మొగిడెం బ్రత్యగ్వీథిం 





1. తా. చె. 2. ము. భావమెటింగి యేగి నతవల్లీ. 3. తా. బోంటి మృదుకం కేళి. 4 తా. 
బధఃకృత. 5. తా. బు లనుభవించె నంత. 6. ము. బడయం 7. తా. వ్రతాభిమానముల్‌. 8. 


తా. నృద్భాగ. 


94 


తృతీయాశ్వాసము 


గంకేలీతరుపల్లవ 
సంకాశచ్చాయం గొమరుసంజ జనించెన్‌. ౯౬ 


పద్మినీషండములనుండి పాసి చనియెం 

గోకమిథునంబు లత్యంతశోకపరతం 

దోన యేతెంచె భ్రమరసందోహ మపుడు 
కంఠలోహార్గళంబులకరణి* మొజయ. ౯౭ 


ఇవ్విధంబునం (బ్రతీచీకర్ణపూరరక్షోత్పలంబును జ(క్రవాకచక్రవాళకుల 
చక్రవర్తియు నగు మార్తాండుండు లోకాంతరంబున కవతరించినం 
గ్రమంబున నంబరతటాకవికచకమలిని సంజ మంజుమంజిష్టాపరాగ 
సౌష్టవంబు *సంధించెం గృష్టాగురుపంకవల్లికల యుల్లాసంబు నుల్లసం 
బాడుచుం జిలుపచిలుపచీంకటి సిద్ధవిద్యాధరనితంబినీజనంబుల చెక్కు 
టద్దంబులతోడం జరలాడె *సాంధ్యదేవార్చనాబలిపిండంబులుం బోలె 
గగనమండలంబున వెండేోతగడుం దెగడి క్రిక్కిజిసి చుక్కలు వొడిచెం 
బురుహూతాంతఃపురపురంధ్రీవిలానదర్పణంబు దర్పకుని *మాటుం బొంది 
చందురుం డుదయగిరిశ్చంగశ్చంగాటకంబునం *“బటికంబు గుండు చందం 
బొందె నప్పుడు చండాల (కుల) వరారోహ వాహకుం డెక్కి విడిచిన 
వారువంబు6 గొదమయుం బోలె సంభోగంబునం దృప్తిచని తనివోవని 
కౌతుకంబున సుకుమారుం గౌంగిటం జేర్చి యిట్లనియె. ౯౮ 


అల్లదె వేంటపల్లె యట నావల మావెలివాడ యావల£౬ 
భల్లనిపాతమాత్రమునం బర్వతనిర్థరసింధు వావలం 

దెల్లని గోపురంబుల నతిప్రమదావహమైన రోహిణీ 
వల్లభమౌళిభామిని నివాసము (లామహిత) ప్రదేశముల్‌. ౯౯ 


ఇ తాళపత్రమున లేదు. 1. ము. మెజయ. 2. తా. సధిష్టించె. 3. తా. సంధ్యాదేవతార్చన. 


4. ము. తగటు. ర్‌. తా. మారటం. 6. తా. వటికపుగుండుచందంబునుంబొందె 


శివరాత్రిమాహాత్యము తక 


గీ. ప్రతిభ సతతంబుం గొల్లు రాభద్రకాళి 
జగతి నేంబదియాటు దేశములవారు 
దశదినంబులు సింహకేతనము నిలిపి 
హూణభూమికి దైవ మీ యుత్ప్సలాక్షి ౧౦౦ 


వ. _ నీవమ్మహాస్థానంబున వసియింపు మేను నీకు నాయావేళలం బరిచర్య 
"సేయుచు వంచన బయల్పడకుండ మెలంగెద సర్వకలా విశారదుండవైన 
నీకుంబ్రాకారగోపురద్వారవేదికా ఉ(ప్రాకారగవ్రఘా ణకుట్టి మహట్టసౌధ 
వీధీవిటంకంబులం గావ్యగోష్టీపరిహాసకథాబిందు మతీఖిత్తికాప్రహేళికా 
భావనసుభాషిత (శ్రవణంబు, వారవిలాసినీ దర్శనంబు, వైతాళికస్తుతి 
పాఠకంబు, దురోదరక్రీడ చిత్రకర్మంబు. వీణాస్ఫాలనంబు మొదలయిన 
వినోదంబులం *బొద్దుపుచ్చం గలిగెడి వెండియు. ౧౦౧ 


క. వెలివాడకుం గడుం జేరువ 
' సెలయేటికిం బొరువు సత్రాళ్ళుం జిట్టీందులు నా 
వలం దజచు భద్రకాళీ 
నిలయం బది లెస్సనెలవు నీకు వసింపన్‌. ౧౦౨ 


గీ ప్రొద్దు వోకుండ *ముందటం బొదమ నీవు 
కాళికాస్థానమునకు సీోకాలిత్రోవ 
విప్రగృహమున నీకు నే విందొనర్హు 
ధర్మమిషమున నింటి పెద్దలకు జెప్పి, ౧౦౩ 


వ. (అని చండాలి) చెలికత్తైెయుం దానును వేతొక్క తెరువున నిజ 
నివాసంబునకుం జనియె సుకుమారుండు చెటువుకొమ్ము దాపలంబట్టుకొని 


జ తాళపత్రమున లేదు. 1. తా. నేయుదు. 2. తా. ప్రొద్దుపుచ్చు చుండం గలిగెడు. 
3. ము. త్రాళ్ళు. 4 తా. ముందరంబొదము. 5. తా. కాలుద్రోవ. 


త 


తృతీయాశ్వాసము 


విపినషండంబు నడుమంగా6 బక్కణంబునకు దక్షిణంబు (న వెలివాడ) 


_ యొరసికొని పోయి 'కాలిత్రోవం జని సెలయేజు గడచి ముందట. 


౧౦౪ 


%బహ్మ యెక్కెడి జాలపాదంబునకుం గేలి 
వసతియైన సరోజవాటితోడ 
నైంద్రవాహనమైన యైరావణగ(జంబు 
నోరూర్చు మోక యిందువులతోడ) 
వైష్ణవరథమైన వైనతేయున *కాంగ 
నిరవైన ప్రాకారపరిధితోడం 
గౌమారయానశిఖావళంబునకుం దాం 
డవమాడ సొబగైన గవనితోడ 


వేడ్క *మాహేశుం డెక్కెడి వృషభరాజు 

దాంక నిల్చిన కేలిభూధరముతోడ 

సకలీశక్తినివాసమై చాల నొప్పు 

చండిభవనంబు సొత్తెంచె సచివసుతుండు. ౧౦౫ 


"తన దౌళ్ళీల్యము తా నెజుంగుట వెలి౯ దౌదవ్వుల న్నిల్చి దు 
రను డాతండు లలాటభాగమున హస్తద్వంద్వము న్మోపి యొ 
య్యన లోలోన నమస్మరించెం బటుగర్వారంభసంరంభశుం 
భనిశుంభప్రథనక్రమప్రకటబాహాకేళికిం గాళికిన్‌. ౧౦౬ 


మాలెత విందు బ్రాహ్మణకుమారుండు పక్కణవాసి వేణుకం.. 
డోలమునందుం దెచ్చినం గఠోరితచంద్రిక నిర్ణరాపగా 
కూలమున న్ఫుజించి ఘనగోపురవేదిక నిద్రవోయె న 
య్యాలరిబ్రాహ్మణుండు తుహినాచలకన్యక యా(శమంబునన్‌ 





1 తా, కాలుద్రోవ. 2. తా. బ్రాహ్మి 8. తా. కుంగా 4 ము. మాహేాశ్వరంబైన. 5. ము. = 


భక్త నివాసమై. 6. ము. తనదొ శీలము. 


వ 


2» 


మజునాండు ప్రాతఃకాలంబున నిర్థరాంభః (ప్రవాహంబున నవ గాహనంబు 
చేసి కపటసంధ్యావందనంబును గృతకజపంబును (మిథ్యా) సూర్యోపాస్తియు 
నడపి (బ్రాహ్మణ *బువుండు. ౧౦౮ 


దంతిదంతార్గళస్తంభభారముతోడ 
రాజిల్లు ఘనగోపురములు సూచి 
గండశైలచ్చేదఘటి తమై యొరపైన 
మేటికొమ్మలతోడి కోట సూచి 
యమృతదీధితిలోని హరిణంబు వెజపించు 
సౌధాగ్రసింహధ్వజములు సూచి 
యాటమండపముపై నభ్ర ముల్లేఖించు 
జాంబూనదటత్రిశూలంబు సూచి 


చమురుగా(కులు కుసు)మగుచ్చములు వోలె 

సకలశాఖోపశాఖల సంశ్రయింపం 
బుప్టితాశోకిపాదపంబులునుC బోని 

నింబములు సూచి యతం డద్భుతంబు సెందె. ౧౦౯ 


కాళికదివ్యమందిరము (కట్టెదురం బశుకంఠ)నాళకీ 
లాలరసంబు (గోలు నభిలాషమునం జనుదెంచియున్న వే 
తాళగణంబు వోలె నతిదైర్ధమునక దివి దాంకియున్న హిం 
తాళవనంబు గన్గొని యతండు మహాద్భుత మందె నాత్మలోన్‌. 


పైపయి గర్భగేహమునం *బన్నిక మీటి వెలుంగు మాలికా 
దీపశిఖాప్రరోహములు దేఅంగం జూచి యనుస్మరించె లో 
నాపృథివీసురుండు మహిషాసురమస్త(కశోణితార్దుదు 
ర్లాపరమేశ్వరీపదనఖంబుల “రూపము సంవదించినన్‌. ౧౧౧ 





1. తా. ్రవరుండు, 2. ము. పాదపంబులను జూచి. 3. తా. పన్నిన. 4. ము. డంబుల 


సంచరించినన్‌. 


98 


2 


తృతీయాశ్వాసము 


'పదనవనవాటికానికుంఇములయందు 

నెలుక లధరోష్టసంపుటంబులు గదల్ప 

శక్తిమం[త్రాక్షరంబులు జపముసేయు 

నవియు వలె నున్న నద్భుతం బందె నతడు. ౧౧౨ 


మంత్రవాదులతోడి మైత్రి సంపాదించు 
యంటత్రవాదులం గని యాదరించు 
సిద్ధయోగీశ్వర శ్రేణి సంసేవించు 
ధా(తువాదులకు వందనము సేయు 
కదలి *వశ్యాశ్చర్యకథ లెజుంగంగం గోరు 
బిలము సాధింప నపేక్ష సేయు 
బహుదేశభాష లభ్యాసింప వాంఛించు 
శల్యతంత్రము మీందం జాంపు మనసు 


(ఘుటిక కట్టంగం) బెన్నిధి *గుద్దలింప 

నింద్రజాలంబు వన్నంగ నిచ్చగించుం 

గట్టి భవనములకు సురంగములు ద్రవ్వ 

నేర్చుకొనుం బ్రత్యహంబును నీచబుద్ధి. ౧౧౩ 


క్‌ తిచెడి మాంసభుక్తిమధుపానజనంగమవంశభామినీ 

రతిం బరతంట్రుండై నడుపు “బ్రత్యయముక ధరియింపుచుండు న 
ప్పతితుండు గంగమట్టియునుం బ్రన్నని నున్నని నీరుకావిదో 
వతులును (బ్రహ్మసూత్రుములు వంశ్యుల యిండ్ల "భుజించుకోరికన్‌. 


మాధుకరభిక్షలను స్వయంపాకములను 
సత్రభోజనములం బితృశ్రాద్ధములను 


1. ము. సరస. 2. తా. వనాశ్చర్య. 3. ము. గుద్దలించు. 4. తా. గట్టు బాళములును. 


సురంగా విధులును. 5. ము. స్థితిచెడి మాంసభో(జనము నేసి) యసంగమ. 6. ము. 
బ్రత్యహముకా. 7. తా. భుజించుకగోరిక=. 


శివరాత్రిమాహాత్యము 99 


విందులను దేహయాత్ర గావించు నతండు 
వేదశాస్త్రపురాణప్రవీణుం డగుట. ౧౧౫ 


2 


నీరాట నెపముగా నిర్ణరంబుల కేంగి 
సవిధనీవారకుంజముల 'నొండె 

భూధరంబుల కిప్పపువ్వు దే ననిపోయి 
కందరామధ్యభాగముల *నొండె 

3శిశిరభూధరకన్య సేవింప ననిపోయి 

1 *నక్తమాలముల నెన్నడుమ *నొండె 

కలమసస్యక్షేత్రములకుం గూళ్ళొగి మోసి 

శణవాటికా (ప్రదేశముల “నొండె 


గీ _ నెట్టు 'కనుం బ్రామి వచ్చునో యింటివారి 
నెట్టు (వెరవదొ యొం)టిమై నిక్క కరుగ 
నతివ పగలైన మాపైన నతనితోడ 
నిచ్చ నొకసారి సాగించు నిధువనంబు. ౧౧౬ 


వ  *ేఒక్కనాం డక్కనిష్టవర్తనుండు పక్కణశబరులం గూడి కరిక్రవ్యాదంబు 
(లగు కుక్కలం బట్టుకొని ప్రత్యుషుకాలంబున విపినవీథుల “*నీవారభసల 
విఘటి తసరఃకమలషండసౌరభోద్దార భరితదిక్కటాహంబు కరటి మార్గం 
బిదె, విదళిత సమస్తముస్తాశకలసారంబు వరాహయూథపథం బిదె, 
కఠిన **విషాణకోటి విభిద్యమానవల్మీకధూళి పాళికానిచుళలితతరుపలాశంబు 
మహిషవర్శం బిదె, దూర్వాప్రవాళచర్వణ హరిచందనపరిపాండురంబు 
ోవారిణమార్గం బిదౌ, ోకటుదీర్ష ఛుర్భర వ్యాకోశంబు 
కర్మరేటుకులకులాయ స్థానం బిదె, కవా (కవోరా)వంబు, 





1. 2. ము. నొందు. 3. ము. (శిఖరీంద్రవర) కన్య. 4. తా. నక్తతమాల నెన్నడుమ. 5. 
6. ము. నొందు. 7. తా. కనువామి. 8. ము. నెట్లు (చీకటి నాం)టిమై నిక్కకరుగు. 9. తా. 
నొకవాలు. 10. తా. ఒక్కొక్కనాండ. 11. తా. నిదెరభస విఘటిత 12. ము. పాషాణ. 13. తా. 
హరిచ్చండపరిపాండురంబు. 14. తా. హరణాధ్వం బిది. 15. తా. కదా. 


100 


తృతీయాశ్వాసము 


దాత్యూహవ్యూహప్రదేశంబు ననుచు నాఖేట కౌతుకంబున నాఖేలన 
క్రీడావిహారంబుల “నృశంసుండై, ప్రాణిహింస *యొనర్చుచు వెండియు. 
౧౧౭ 


పాపకర్ముండు కాంతారపథమునందు 
ినదరిపా టొంటి నంటి బ్రాహ్మణుల మొత్తి 


. యపహరించిన విత్త మన్యాయపరత 


2 


నంత్యజప్రీయుం దానును ననుభవించు. ౧౧౮ 


ఇవ్విధంబున సుకుమారుం “డీలు వుడిగి 
మాలచిగురాకుంబోండితో మనువు మనంగ 

వచ్చె నొయ్యన మధుమాసవాసరములు 

వాసి తాశోల్లసత్ఫుల్లకేసరములు. ౧౧౯ 


కామినీగండూషకాదంబరీధారం 

బులకించె నారామభూమిం బొగడ 
చివురాకుం జవిచూచి చవిచూచి* యెలుంగించెం 

బంచమస్వరమునం బరభృతంబు 
సంఫుల్లకోరకస్తబకాంచితంబైన 

కొజవిపై "భ్రమరించెం గొదమతేంటి 
పరిపక్వసహకారఫలరసాస్వాదన 

ిమదమునం గీరంబు చదువం దొణంగె 
విటవిటీసముదయములు వివిధవిధుల 
నుపవనక్రీడ సల్పిరి యుబ్బు మిగిలి 





1. ము. ంగ్భశుండై. 2. తా. యొనర్చుచు. 8. ము. నదరిపాటుననొంటి. 4. తా. 


డిల్లు. 5. ము. వాసితాశోకసంపుల్ల. 6. ము. యెలింగించె. 7. ము. బ్రమయించె 8. ము. 
ముదమున. 


శివరాత్రి మాహాత్యము 101 


యఖిలజనులకు సంతోష మావహించె 3 
మాసరములైన పముధుమాసవాసరములు. ౧౨౦ 


వ ఇట్లు సకలజనమనోహరంబులగు మధుమాసవాసరంబుల 
(యందు) *నప్పాపిష్టుండు చండాలకన్యకం దగిలి యొండెజుంగక 
లజ్జ యుజ్ఞగించి మానం బూనంబు చేసి కులంబు పదటం గలిపి 
శీలంబు పరిత్యజించి దిట్టకూళయై కన్నుగానక కావరంబెత్తి 
తిరుగుచుండం గర్డాకర్ణి నతని దుశ్చారిత్రంబు లెల్ల విని *యెక్క 
డెక్కడ నాడికొనం దొణంగి రంత నెంతేనియుం *దేటతెల్లయైన 
యతని దుర్వర్తనంబు ప్రసంగించి ప్రకాశంబుగా నాడుచుండి 
రంత. ౧౨౧ 


క. _ క్రూరాత్ముం డీతండనంగాం 
జోరుం డితం డనంగ నితం డశుద్దుం డనదు 
శారు డితం డనంగా సుకు 
మారున కపకీర్తి హూణమండలిం బ్రబలెన్‌. ౧౨౨ 


వ. అంత నొక్కనాం డతండును నదియును బాతాళపంకకలుషంబగు 
మహాజలధిపూరంబునుం బోలె నంధకారంబు తోరంబై దిక్కులం 
బిక్కటిల్ల బహుళపక్షంబు * (నాంటి) రాత్రి కాళికాగోష్టంబు కెలన 
జీర్షోద్వానంబు నడుమ నక్తమాలతరుషండంబులోం దార కల్పించిన 
నంకేతన్ఫలంబునం దృణకుటీరంబునం గోద్రవీవలాల 
పర్యంకంబున మదిరామదో(ద్రేకసంభవంబైన మదనావేశంబున 
మనోభవశరసీత్మారంబులనుం బోని “సీత్మారంబుల వలనను 
బంచబాణమాణిక్యకంకణ క్వణితంబులునుం బోని మణితంబుల 
వలనను బ్రద్యుమ్న రథరథ్యరాజకీర హేషాకలకలంబులం బోని 
కులుకుటెలుంగులవలనను శంబరారాతినికేతనలీలోద్యాన వాటికా 


ఓ తాళపత్రమున లేదు 1. తా. యమ్మాసవాసరములు 2. తా. నప్పా"ష్టి 3. ము. 
యక్కడక్కడ 4. తా. తేటతెల్లంబైన 5. ము. పలాశ 6. తా. శరాత్మారంబులునుంబోలె. 


102 


తృతీయాశ్వాసము 


తరులతా సంవేష్టనబంధనంబులుం బోని యాలింగప్రబంధంబుల వలనను, 

మకరధ్వజోపహార ద్రాక్షాఫలరసపానానుబింబంబులుం బోని చుంబనంబుల 

వలనను, గునుమకోదండ దండయాత్రా సమారంభజృంభమాణ 

విజయతుత్తుంభ గంభీరభాంకారంబులకు6 దాతలుం బోని ముష్టిఘాతల 

వలనను, బహువిధోపచారసంపన్నంబైన సురతంబు సాగించి రప్పుడు. 
౧౨౩ 


శా. _ హాలాపానమదాతిరేకమున నయ్యబ్దాక్షి గుంజాఫల 

ప్రాలంబంబు నటింప జూపెను [రతిప్రొఢి౯ః స్వపుంభావముం] 

దాళీగర్భపలాశకల్పితబృహత్తాటంకచక్రద్వయీ 

డోలాడోలనముల్‌ మనోభవభుజాటోపంబు రూపింపంగన్‌. ౧౨౪ 
వ. అనంతరంబ. ౧౨౫ 
ఆ. వె. కేలు గేలం బెనంగం గాల్లాలం బెనంగంగ 

వారు చొక్కి "సురత పారవశ్య 

నిద్రం జెంది రపుడు నిశ్వాసమారుత 

ప్రమదములను నట్టి సమయములను. ౧౨౬ 
మ. కనియె£ నిద్దురవోయె మేలుకొనియె£ గర్లుబ్బ గాంధారి ప్రా 

ద్దున నీవారము పువ్వురాల్పు తటి ముతో కంకటిం గూడి యొ 

య్యనం గోర్కొయ్యలు పశ్చిమాచలము డాయం బోవం గాత్యాయనీ 

వనమధ్యంబున బ్రహ్మబంధువు కుటీవాసాంతరాళంబునన్‌. ౧౨౭ 
వ. _ మేలుకాంచి తన దౌర్దన్యంబు కారణంబుగా హూణమండలంబునం బుట్టిన 


రట్టునడి నిమిత్తంబునం దన కచిరకాలంబున గా [6గ]ల 
ప్రాణాభిమానభంగంబు దర్శించి పరదేశంబునకుం బోవువాండై చండాలిక 
మనంబునుం దనమీందం గల యనురాగంబునుం దెలియు పొంటెం 
దత్మాలంబున మేలుకనియున్న దానితో నిట్లనియె. ౧౨౮ 


1. తా. ము. యితర 


శివరాత్రిమాహాత్యము 103 


క. సడియును రట్టును రవ్వయుం 
బొడమెజ£్‌నా కిపుడు హూణభూమండలిలోం 
బడి తే నిట నీదేశము 
విడిచి చన న్వలయు నకృతవిషయంబునకున్‌. ౧౨౯ 


గీ మగువ పరదేశమునకేంగి మగుడి వత్తుం 
గొంత కాలంబునకు నన్యచింత యుడిగి 
యుండు మీ(వు) పుట్నింటియం దోర్పు గలిగి 
మటజలి రాం డెట్టు 'పరదేశ మరిగి మగండు. ౧౩౦ 


వ అని పలికిన నిర్దాతపాతంబునకంటె నిర్జణంబైన యమ్మాటకు 
శిరీషకుసుమసుకుమారంబైన తన మానసంబున నుస్సురంచుం బుల్మసి 
యాననంబు వాంచి నిట్టూర్పు నిగుడించుచు నూరకుండె నప్పుడు. 


చ.  కువలయపత్రనేత్ర కనుంగొల్ములయం దుదయించె బాప్పుబిం 
దువులు ధరాసురుండు తనుం దోడ్కొనిపోవ కుపేక్షసేయు న 
న్న వదరవిందచక్రమిథునంబు లసహ్యవశాంగజాగ్నిచే 
రవులు కొనంగం బుట్టిన నిరంతరధూమము సోంకియో యనన్‌. 


గీ చామ హృదయంబుమీంద హస్తంబు వైచె 
నతండు తనుంబాసి యేంగునో యనెడు భీతి 
నుల్లమునయందు వసియించియున్న తన్ను 
వెడలిపోకుండ నడ్డ పెట్టెడు విధమున. ౧౩౩ 


వ. అనంతరంబ యా చాండాలి యతని కిట్లనియె. ౧౩౪ 


గీ ఎట్టు వేగింతు సంసార మిచట నుండి 
యేల నిను బాసి యొంటి నా కిచట నుండ 





1. తా. పర్గదేశి.2. తా. పోవకు పేక్షనేయున, న్నవదినప్పు చక్రమిధునంబు. ము. పోక 
యుపేక్షసేయన 3. ము. అడ్డు పెట్టెడి. 


104 


లా 


తృతీయాశ్వాసము 


గలుగ నిమ్ము "బంధువులు పెక్కండ్రు నాకు 
2%ంధువు గలండె నాకు నీపాటివాండు. ౧౩౫ 


ఇచ్చోట న్మధుపానగోష్టి సురతం బిచ్చోట సంగీతకం 

బిచ్చోటం బరిపాటి నీకలకలం “బిచ్చోట మానోదయం 

బిచ్చో నంచు భవద్వియోగమునం దా నెవ్వారికిం బ్రీతిగాం 
జచ్చుక మన్మథవేదనానలమునం జండాలి విప్రోత్తమా. ౧౩౬ 


కరవీర ప్రసవచ్చదారుణ'పయఃకాషాయవస్త్రంబుతో 
శరతూలచ్చవియజ్ఞసూత్రములతో జాంబూనదస్ఫూర్తిత 
స్మరమృత్నానిటలోర్ట్వపుండ్రకముతో సాక్షాచ్ళుక బ్రహ్మతోం 
దరమౌ నిన్ను మహాత్మ రేపకడ సందర్శించినం జాలదే! ౧౩౭ 


ధీరత పూని నీవు పరదేశము వోవంగ నేను రాక యీ 

యూరనె యుంటినే ద్విజకులోత్తమ "నిత్యముం గాళికాగృ్భహ 
ద్వారవితర్దికాస్థలము దవ్వులం జూచినయప్పు డెట్లొకో 

కూరిమి పేర్మి గుండియ దిగుల్లని తల్లడమందునో సుమీ. ౧౩౮ 


తను నిద్ర మేల్మొలిపిన మాత్రమున జర 
త్మారుండు విడువండే ధర్మపత్ని 
జమదగ్ని కొడుకుచేం జంపింపండే భార్య 
లవమంత దోష ముల్లమున నిల్చి 
'మొకమాటి తప్పు గావక యహల్యాదేవి 
నక్షపాదుండు జాయియగు మనండె 
స్రుక్కి సన్నంబు గాంజూడండే కోపించి 
సతి నరుంధతి వసిష్టర్షివరుండు 





1. ము. పెక్కండ్రు బంధులును నాకు. 2. తా. బంధువుండు నాకుంగలండె. 8. ము. 


బిచ్చో మనోజోదయం. 4. ము. రజః. 5, తా. త్తుక. 6. తా. యూరన. 7. తా. నిన్నును. 8. 
ము. నిల్పి. 9. ము. యొకమాటు. 


శివరాత్రిమాహాత్యము 105 


గ 


ల 


తగవు ధర్మంబు పాడి పంతంబు నిజము 

పువ్వుంబోండులయెడ లేదు భూసురులకు6 

బ్రథమమున నీవు చేసిన బాస నమ్మి 

మోసపోయితిC 'గులములో నీసు వడితి. ౧౩౯ 


పద్మాకరమునకుం బసపాడం దెచ్చిన 
దైవంబు చలము సాధ్యంబు గాంగ 
ననురాగరసము నా మనములో నూన్సిన 
నయనేంద్రియములకుం బ్రియము గాంగ 
విడువ ని న్నెన్నండు విశ్వసింపవె యన్న 
స్‌ సత్యమునకుం బున్నియము గాంగ 
నిక్షుకోదండ మెక్కిడి బాణ మరింబోయు 
కందర్పునకు మహాఖ్యాతి గాంగ 


2నెపుడు నీవు ననుం బాసి యేంగి తపుడె 

నీరనైనను నురినైన నెగడినైన 

విడుతుం బ్రాణంబు *లిపుడ నీయడుగు లాన 

పలుమటునుC బెక్కుమాటలు వలుక నేల. ౧౪౦ 


అనినం జిజునవ్వు నవ్వి నీమనసు చూడ 

నంటిం గా కేను నిను బాసి యరుగం గలనె 

యిట్టిపట్టున నెవ్వరు నెజుంగకుండం 

*జోవుటయ లెస్స యీ హూణభూమి విడిచి. ౧౪౧ 


ఎల్లి శ్రీభద్రకాళికి నిద్ధభక్తి 
యాత్ర యొనరించి వెళ్ళుద మర్ధరాత్ర 


Pe wale 


1. ము. కులమునం దీసు. 2. తా. యెప్పుడేనేని ననుంబాసి యేంగి తవుడు. 3. ము. 





లపుడు. 4. ము. పోవుటయు. 


106. తృతీయాశ్వాసము 


మీ విచారంబు చెప్పకు మెవ్వరికిని 
వారిజానన రట్టువడ్డార మిచట. ౧౪౨ 


ఉ. సంగరసవ్యసాచి "వరశాస్త్రవిశారద దేశికేశ్వరా 
మంగళగీతవాద్యపరిమండిత *ముద్రకకుండలీకళా 
భంగురనృత్త భవ్యపరిభాసితసంతతనిర్మలాత్మకా 
యంగజసన్నిభ ప్రథితహాట్టవిశేషమనోజ్జవర్తనా. ౧౪౩ 


క. _ గౌరీవల్లభసేవా 
పారీణ విరాజివిభవభక్తి ప్రతిభా 
భారోన్నతదివ్యాంగా : 
సారసగర్భప్రభావ సర్వజ్ఞనిధీ. ౧౪౪ 


మాలిని. 
సరససుఖవినోదా సారశైవార్థమోదా 

పరమపదవివేకా భానుతుల్యప్రభాకా 

ధరణిధరసుధైర్యా దండసంగ్రామశౌర్యా 

విరుపమగుణధామా నిత్యకల్యాణసీమా. ౧౪౫ 


గద్యము 
ఇది శ్రీమత్మమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర ఇ (సకలవిద్యాసనాథ) 
శ్రీనాథనామధేయప్రణీతంబయిన 
శివరాత్రిమాహాత్యంబునందుం 
దృతీయాశ్వాసము. 


ఉ తాళపత్రమున లేదు. 1. ము. నయ. 2. ము. మంద్రకరుండలీకళా. 


శివరాత్రిమాహాత్యము 
(సుకుమారచరిత్రము) 


చతుర్థాశ్వాసము 
ఎఆజాారాాాా 


శ్రీతరుణీ'సితవిలసన 
జాతశివానూనభక్తిసంపద్దురువి 

ఖ్యాత *నుతకీర్తి సితజీ 
మూతిసితాఖిలదిగంత ముమ్మయశాంతా. 


ఆ. వె. అక్కథకుండు శౌనకాదులైన మహాము 
నీంద్రులకుం బ్రియమున నిట్టు లనియె 
నట్లు భూమి విడిచి యరుగవలయు నింక 
ననుచు మాటలాడు నవసరమున. 


క. తెలతెలవాజుచు వచ్చెం 
బలపల నయ్యెం బయోదపథమునం దారల్‌ 
*కల్రవింకంబుల కోమల 
కలకలములు చెలంగెం *గాళికావిపినమునన్‌. 


సంభోగపరిఖిన్నశబరసీమంతినీ 
స్వేదవార్చిందువిచ్చేదకారి 


రా 





1 తా. సుర. 2. తా. తరకీర్తి, 3. తా. శివాసిత. 4 ము. కలకలవింకల కోమల. 5. తా. 
కాళి విపినములోనన్‌. | 


య. 


విఘటమానాంభోజవిపినషండమధూళి 
పరిమళాసారసంపర్మసురభి 

సమదకాంతారకాసరయూథ "రోమంథ 
సంభూతడిండీరశకలవాహి 

లలితలుంగలవంగలవలీమతల్లికా 
లాస్యోపదేశలీలాగురుండు 


యామినీశేషతుహినధారానుషంగ 

జడిమభరమంద*సంచారచతురశాలి 

యల్లనల్లనం *బొలుపారె నడవి లోనం 

గాల్యసంధ్యాసుగంధుండు గంధవహుండు. అ] 


క్షోణిరుహాగ్రభాగముల జోకలుగట్టి వనీశిఖావళ 

శ్రేణులు తాండవంబు లొనరింపంగ మంద్రగభీరభంగి శ 
ర్వాణిగ్భహంబులోని బలివైభవలీలకు మోసెం గంచు ని 
స్ప్సాణము మాటిమాటి కనుశబ్దిము లీనంగ గోపురంబూనన్‌. 


శా. _ నిష్టాసంపద నర్ధ్యపాణు లగుచు న్విప్రు ల్ర్రశంసింప మం 


జిష్టారాగము లంబరంబున నధిష్టింప న్నిలింపాద్రిభూ 
కాష్టామధ్యమునందు6 దోంచెను శతాంగప్రష్టసర్పద్విష 
జ్ఞ్వేష్ణం "డప్పుడు నిష్ణరప్రదరబంహిష్టద్యుతి[శ్రేష్టతన్‌. ౬ 


. ఆ దివసంబున. 


౭ 
జాతరచేసె బ్రాహ్మణుడు చండికిం గమ్మని పిండివంటతో 
నేతులతోడ మద్దికడ నిర్మలినాన్నముతో రసావళీ 
చూతఫలాళితోడ వరసూపముతోం జిజువాలతోడుతః 
"నీతులతోడ నప్పు డకనిష్టతరంబగు నిష్టపెంపునన్‌. ౮ 





1. ము. సమ్మర్ద. 2. ము. చతురసంచారకారి. 8. ము. బొలుపారునడవి. నడుమలం. 
4. తా. లన్‌. 5. తా. దర్ముండు. 6. తా. నేతుల. 


శివరాత్రిమాహాత్యము 109 


వ. నాంటిరాత్రి *(నిశాసమయంబునం గాలకంఠకంఠమూలకాకోలవిషమషీ 
కళంకచ్చాయాన ముల్లాన ౦బు ఉ(నుల్లన నంబు)మల్లనంబాడు 
నిబిడాంధకారంబున “నన్నాలవుం గదలి చండాలియుం దానును 
సుకుమారుండు దుర్గమాటవీవిషయంబు హూణదేశంబు గడచి ప్రతి 
దినప్రయాణంబుల నెడనెడం బక్కణ (గామభరోషంబుల బిక్షావోర 
గోరన క్షౌద్రంబులనుం గందమూలంబులనుం గర్మంధూిలికుచకదలీ 
" చూతమాతులుంగలవలీ జంబూతాల తిందుకటద్రాళ్షా వలంబులను 
శరీరయా[త్ర నడుపుచు గంధసింధురవుటాకరట వలకతటగళిత 
మదజలాసార ధారాసారిణీ సంపర్క చంద్రకిత *బంధకినియగు సింధురనది 
యుత్తరించి, యుత్తరాభిముఖుండై. జంబూద్వీవ విశ్వంభరానితంబ 
బింబజాంబూనద మేఖలాపాశంబగు కాంబోజదేశం బతి(క్రమించి, 
యభ్రంకష విశంకటశిఖరోత్సేధ బహులమహీధరస్మంధ సంకులంబగు 
కిరాతమండలంబు సొత్తెంచి యందు బృందారకనగర సౌంద ర్యంబు 
ధిక్కరించు వైభవాధిక్యంబునం 'బ్రసిద్ధిగాంచి [కాంచీ] పట్టణంబునకుం జుట్టం 
బన నవంతికి సామంతం బన మధురకుం [బ్రతి యన మాయకుం 
(బతిచ్చాయనా నయోధ్య కధ్యాహారం బన ద్వారవతికిం బ్రతి యన గాశికిం 
గీస వెలితి యన నొప్పు వణికృథం బను [మ]హా నగరంబు (ప్రవేశించి. 


ఉ. ఎంతయుం గాల ముండెను మహీసురుం డప్పురియందు వేదవే 
దాంతపురాణతత్త్వవిదులైన ధరామరు లుద్దరింపంగా 
శాంతియు దాంతియుం ధృతియు సత్యము శౌచము బాహ్యవృత్తి య 
భ్యంతరవృత్తి ధౌర్యమును బాయక యొప్పుడుం జెల్లుచుండంగన్‌. ౧౦ 


గీ, బ్రహ్మపురివాడలో వణిక్పథమునందు 
జరిగె సంస్పృష్టిదోషంబు జరభి కతన 





జ తాళపత్రమున లేదు. తా. నన్నెలవులంగదలి. 2. తా. విషయంబునుంగా. 3. తా. 
వితికుచ. 4. తా. బంధకిణియగు. 3 


నెవ్వ రేలాగువారొ యొట్లెబుంగ వచ్చు 
జగతిం గల *దిజ్యదోష మజ్ఞానకృతము. ౧౧ 


గీ. విభవముల “వడ్డు పెండ్లిండ్లు విందు వీడు 
భోజనప్రతిభోజనమ్ములను వ్రతము 
లాదిగాంగల తిథులందు నతనిం గూడి 
వ్య[వ]హరించెను వీట బ్రాహ్మణకులంబు. ౧౨ 


గీ. నెలత బొమ్మంచు పుట్టంబు నెటిక గట్టు 
కాంత ధరియించు పచ్చనక్షతల బొట్టు 
నింతి యొడికంబుగా వాడు నిల్లుబట్టు 
వీటి విప్రాంగనలు దన్ను వినుతిసేయ. ౧౩ 


కృపకు నాధారంబు క్రీర్తి కావాసంబు 
దానధర్మముల కాధానకంబు 
మూలంబు కాంతి కావాలంబు దాంతికి 
నఖిలవిద్యలకును నాలయంబు 
మంగళంబుల కిక్క మదవికారములకు 
దూరంబు *నురువు సాధుత్వమునకు 
దావానలము రాగతరుపల్లవములకు = 
. నవలేపతిమిరసంహతికి (కేళి) 


బ్‌ 


గీ. “పట్టణము బ్రహ్మపురివాడ బ్రహ్మలోక 
మునకు సయిదోడు మోసల మోక్షమునకు 
దూషితం బయ్యె సంసర్గదోషకలన 
నంటుముట్టునం గలుషితం బయ్యె నాండు. ౧౪ 





1. ము. దిజ్ఞ. 2. తా. వడుగు. 8. తా. ఉరుఉ 4. ము. గీ. గ్రామ ఘోషంబు పురివాడ 
బ్రహ్మలోకము ..... డు మొగసాల మోక్షమునకు దూషితంబయ్యె సంసర్గదోషకలన నంటు 
ముట్టునం గలుషితం బయ్యెనాండు. 


శివరాత్రిమాహాత్యము 111 


కు తనయల (నిద్దణ) నిద్దణు 

తనయులనుం గాంచి కాలధర్మము నొంది 

"వనజాస్య *గట్టివయసునం 

దనయుండు పరలోకవిధులు తల్లికి *జేసెన్‌. ౧౫ 


గీ. ఏమిచెప్పంగ *నజువదియేండ్ర వయసు 
ముసలి సుకుమారుం డేకాంతమున రమించెం 
గూంతు లిద్దజి బొమలపైం గురులు వ్రాలు 
నంతమాత్రపుం జిన్ని ప్రాయంబువారి. ౧౬ 


వ. అంతం గొంత కాలంబునకు వాని దుశ్చేష్టితంబు లెటింగి బ్రాహ్మణులు 
జ(వానిని) బహి వెట్టి యూరు వెడల నడిచి యారూఢపతితుం డైన వాని 
సంసర్గంబునం బుట్టిన దోషంబు బుద్ధిపూర్వకంబు గాదు కావునం గొంద 
ఆయుపవసించియు.6 గొంద టుత్తప్తకృ(భ్రంబు లనునరించియు.6 గొందటబు 
కృభ్రాతికృభ్రంబులు నడిపియుం గొందజు చాంద్రాయణంబు లాచరించియు 
(నెట్టకేలకు విశుద్ధి గావించిరి సుకుమారుండును) ౧౭ 


(చెలికారు లంజనాచల గండ) శిలలకు 
యమదూతలకు నభిధాంతరములు 
ప్రతిబింబములు కాళరాత్రియామములకుం 
బుత్రసంతానంబు భూతములకు 
నశుభకర్మముల కన్వాదేశములు మౌని 
శాపాక్షరములకు సంగడీలు 
్‌కలికాలమునకు డగ్గజిన చుట్టంబులు 
ధూమకేతువులకుం దోడునీడ 


రై 





ఇ తాళపత్రమున లేదు. 1. తా. వనజాక్షి 2. తా. గండివయసున 8. తా. దీర్చెక. 4 తా. 
నిరునది. 5. తా. కలికాలములకు. 


112 చతుర్గాశ్వాసము 
9 


గి. లంధకారంబులకు విందు లనంగ గిరుల 
యందు వర్తించు చెంచుల నాశ్రయించి 
మనువు మనెం గూంతులును దాను మహిసురుండు 
కొంతకాలంబు మనములోం గుత్సలేక. ౧౮ 


క. ఎనుబది యేండుల వార్థక 
మునం "బ్రాజనశక్తి యుడిగిపో దాతనికిం 
'దినియెడిది పెద్దమాంసము 
కొనియెడోయది కల్లు మనసు క్రొవ్వె ట్టుడుగున్‌. ౧౯ 


గీ. కాంచె నిద్దజు సుతుల నక్కామినులకు 
వావి వర్ణంబు మాలిన వద రతండు 
శాస్త్రముల జెప్పరీబడిన దోషంబు లెన్ని 
యన్నియును జేసె నాతం డేమనంగం గలదు. ౨౦ 


వ. అంత. 


క. హేమంతము శరదాగమ 
సామంతము “తుహినకణవిసంస్థుల శబరీ 
సీమంతము మదనబల 
శ్రీమంతము "*డాసె భువనసీమంతంబై. ౨౨ 


మ. _బలసు ల్పండెను దొండముక్కు వడియెం బ్రాసంగుచే ల్పోంకమో 
కల వూంబాళలతావిం (గ్రోలి “పొదలెం గౌబేరదిగ్వాయువుల్‌ 
ఫలినీవల్లిమతల్లివల్లరులపై6 బైపై నలి వ్రాతముల్‌ 
పొలసె న్మంచులు రాలె రాత్రికరిణీపూత్మారవార్చిందువుల్‌. ౨౩ 


చ. కలమవనాళికాకణిశకంటకకోటులచేతం జూడ్కి కిం 
పలవతిచె న్థరిత్రి తుహినాగమవేళం దటాకసారణీ 





1. ము. బ్రాక్తన. 2. ము. దిది. 8. తా. బడ్డ. 4. ము. తుహినకణవిసంజ్ఞిత శబరీ. 5. తా. 
సకలభువనసీమంతంబై. 6. ము. పొరలెం. 


శివరాత్రిమాహాత్యము _ 113 


ర్‌ 


సలిలము వాణి పండిన యజాంగలసీమము లెన్ని యన్నింటం 
దలమగు సీతు పేర్మి గరు దాల్చిన భావము ప్రస్ఫుటంబుగక. 


కలవింక కలకలాకుల 

వలభీగర్భములు సౌధవాటములు పురం 

బులయందుం దుహిన'వేళలం 

జలి *గులగులం గూయునట్లి చందం బొందెన్‌. ౨౫ 


పెనుంజలి గడగడ “వణంకుచు 

వనదేవత *దంతవీణ వాయించె నొకో 

యన మోక (పేంకనంబుల 

క్‌ననగుత్తుల మొజసె నలిగణము  విపినములక. ౨౬ 


బింబోష్టీకుచకుంభభారము లురఃపీఠంబులక£ హత్తి మో 
దంబార న్మృదుకేలిశయ్యల శుభాంతర్గర్భగేహంబులం 
దాంబూలీదళోపూగపూరితముఖుల్‌ ధన్యాత్మకు ల్ఫీతకా 

లం బెంతేనియు ని[ద్రవోదురు నిశల్‌ సంభోగలీలావధిన్‌. ౨౭ 


ధనదశుద్ధాంతకాంతాపయోధర "భార 
సంవ్యానపల్లవ(స్రంసనములు 
కైలాసగిరికూటకల్పద్రుమాటవీ 
_ కుసుమగుచ్చరజో"వగుంఠనములు 
చంద్రభాగాసరిత్సలిలవీచీఘటా 
(ఢేంఖోలికాకేళిరింఖణములు 
రాధా పురీ హర్యరత్నహేమగవాక్ష 
సంవేశనక్రియాసౌష్టవములు 





1 తా. వేళ౯£ 2. తా. కులంకుల. 3. తా. వడంకుచు. 4. తా. దండవీణ 5. తా. ననగుతులు. 6. 
ము. భాగ 7. తా. భాస. 8. తా. పకుంఠనములు. 9. తా. రాధరావరి. 


114 : చతుర్థాశ్వాసము 


జూ 


వలనుగాం జంపకారణ్య'వాటిం దరిసి 

కాశి యొరసి కళింగాంధ్రదేశసరణి 

దక్షిణము సాంగెను సపాదలక్షశైల 

”కటకబంధుం డుదగ్గిశాగంధవహుండు. ౨౮ 


చలి ప్రవేశించు నాగులచవితినాండు 
మెజయు వేసవి రథసప్తమీదినమున 
నచ్చసీతు ప్రవేశించుం బెచ్చు పెరింగి 
ిమార్గశిరపౌషమాసాల మధ్యవేళ. = ౨౯ 


ఇనుండు కోదండరాశిమీం దెక్కు వేళ 

నిక్షుకోదండవల్లి యొక్కిడు మరుండు 
సమదవేదండసమమహాసత్త్వుం డయ్యు 

జనుండు కోదండమునుబోలెం దనువు వంచు. 3౦ 


ఇండ్ల మొదలను నీరెండ “*నీరికలను 

ననుంగుందమ్ముండు నన్నయు. నాటలాడు 

నత్తయును గోడలును గుమ్ములాడుం గుమ్ము 
0ంచుచోటికి మకరసంక్రాన్తివేళ. ౩౧ 


కాశిలోం జక్రపుష్మరిణి *“దుష్కృతశుష్క 
గహనావళీదావదహనజిహ్వం 

గుక్కుటేశ్వరవరకుండి 'పిఠాపురి 
నఘతమస్మాండచండాంశుదీప్తి 

దక్షవాటంబు సప్తర్షిగోదావరి 
కలిదోషపాషాణకులి శధార 





1. తా. పాళి. 2. తా. కటకబంధుండు తద్ధిశా. 8. తా. మార్గ పౌషమాసంబుల మధ్యవేళ, 4. 
ము. నీడికలను. 5. తా. గాయుచోటికి. 6. ము. దుష్మరశుష్మ 7. ము. పీఠపురి శంకాతమస్మాండ. 


శివరాత్రిమాహాత్యము “గక 


గౌతమీతటిని మార్మండేయు పురిమోల 
దురితాహిసంఘాతగరుడమూర్తి 


నిన్నింటను దీర్ధ మాడంగ నేంగుదెంతు 

రఖిలమునులుం (బ్రభాతసంధ్యాగమముల 

గ్రహగణేశుండు కోదండరాశిం బాసి 

మకరమున ' కేంగుదేరంగ మాఘవేళ. 3౩౨ 


పజివోయెం దుహినంబు పండె వరి యిప్ప ల్వూసె శైలంబులజ 
"గతిగట్టై న్వలరాజు తేంటి యెజకం గాండప్రకాండంబులం 
జజపించెక్‌ గ్రహరాజు *మాఠరకునిం జ|క్రాద్రికూటంబునం. 
దటి గౌబేరదిగంతరిక్షపథయాత్రాజైత్రతుత్తుంభమున్‌. 33 


వెండియుం జకోరలోచనల కుచమండలంబులకుం గర్పూరఖండక్షోదంబుల 
మేదించిన చందనానులేపనైపథ్యం బపథ్యం బయ్యె. రథ్యవేగంబున 
ననూరుసారడి రథంబు- ట్రతివిభంట్టనళ్లుణ్ఞ నక్షతక్షోదపాళీ 
చుళుకితోర్టాండభిత్తియె  యుత్తరాయణంబు_ గైకొని కులూతశాతోదరీ 
కపోలముకురబింబంబులం (బ్రతిబింబించె. సవ్యాపనవ్యక్రమంబునం 
జక్రమిథునంబుల నెట్టుకొని బిట్టేసి యేసి విసిగి నిల్చి మనోభవుండు నిగిడించిన 
నిట్టూర్పునుం బోలె _నిశాసమయంబుల నిండువెన్నెలలోనం జిన్నిచిన్ని 
నులివేండివడి పొడచూపె. కేదారక్షేత్రంబులం గలమగోపిక  లొడికంగా 
దంచి (నడించిన) నిద్ధంబు లగు *దుద్దుగడు (ప్రానంగుం(బ్రాలు 
సద్యోమార్దనావశంబున నతిస్పిగ్గవర్ణంబులై కర్టాటదేశోతాటంకినీదశన 
వజ్రాంకురంబుల కాంతిసంపదలం “*దలపించె. నీహారవ్యపాయంబున 
నిర్మలంబులై బవహుళవక్షప్రదోవషంబుల యందుం  దారకంబులు 


వికచకుముదకోరకంబులు(కెలంకులం) గొలంకులలోనం (బ్రతిబింబించి 


1. తా. గరిమందెక్‌ 2. తా. మాఠరునిచె. 3. తా. మద్ది... వుడుంట్రాలు నిగనిగడాలు 
సద్యోమార్జావకాశంబున విశుద్ధ స్నిగ్ధవర్ణంబులగు. 4. తా, తాటంకినుల 5. ము. దలంచె. 


116 


చతుర్థాశ్వాసము స 


మదకలకలహంస త్రోటికోటీ విఖండితమృణాలదండఖండంబుల భావంబు 
భజించె హృదయోత్కంఠాతిరేకంబునం గంఠమూలకఠోరకాలకూటవిషమషీ 
కళంకపవ౦కచ్చాయాఛ్సటా *కంతఠోక్తభువనరక్షాదాక్షి ణ్యండు దాక్షా 
రామభఖీవేశ్వరుండు దక్షిణ జలధివేలావలయితంబులగు నేలా 
లవంగలవలీమతల్లికాకుడుంగ (క్రోడంబులం (గీడించుటకునై సారంగ 
లోచనలుం దానును గోరంగి వెడలె. *వలవలని మంచు దుప్పర 
మునురుజడిం దడిని జడనువడి *వేగుంబోంకల పోంకపూబాళల 
పరిమళంబులం *బుక్కిలించి యుమియుచుం, బక్కణంబులలోన నల్లనల్లనం 
బొలుపారు నడవికరువలి యసమసమ విషమకుసుమఫలకక్రీడామతల్లికల 
గ్‌మల్లుపెనంగి డస్సిన భిల్లపల్లవాధరల గల్లఫలకంబులం గ్రొత్త యుదయించు 
చెమటచిత్తడి యుడిపె. కాశీ శ్రీశైల “కుంభఘోణశోణార్మకాంచీకాంచన 
సభాకాళహస్తికురుక్షేత్రాది పుణ్యస్థానంబులం గూపవాపీతటాకకుండికా 
"పసవణప్రోతస్వినులం బ్రత్యూషకాలంబులం బరమర్షిసార్థంబు తీర్థంబాడె 
నివ్విధంబున మాఘమాసవాసరంబులు వసంతసమయసామంతంబులు 
జరుగుచుండ నాచండాలాదిమనుష్యులకు భుక్తిముక్తులు ప్రసాదింపం జాలి 
మాహేశ్వరులకు మహోత్సవంబు ' పాశుపతులకుం టబ్రీతి కాలాముఖుల 
కవలంబంబు మునులకు మనికి జటాధారుల కాధారంబు పరివ్రాట్టులకుం 
బట్టుంగొమ్మ వేదాంతులకు సంతోషం బాగమికులకు భాగధేయంబు 
మాంత్రికులకు మనువు తాంత్రికులకుం దావలంబు పౌరాణికులకుం *బ్రాణం 
బౌపనిషదుల కుపాయంబు ముముక్షులకు రక్ష శంభునకు విస్రంభస్థానంబు 
శాంభవికి *హృత్క్మరంబంబు హేరంబునకుం (బియంబు తండువునకుం 
బండువు కుమారస్వామికిం బ్రేమా స్పదంబు భృంగిరిటికిం దంగెటిజున్ను 
దురితతరుషండ ఖండనంబునకు గండగొడ్డలి యవుపటల తిమిర 








జ తాళపత్ర గ్రంథమునలేదు. 1 ము. కుండు భువన. 2. తా. పలపలని. 8. ము. వేం 


కలగు పోంక. 4. తా. బుక్కిలించుమియుచు. 5. తా. మల్లు వెనంగి. 6. తా. కుంభకోణ 
కోణార్క 7. తా. ప్రస్రవస్రోతస్వినులం. 8. తా. ద్రాణం. 9. ము. హ్మదయోత్మంఠయు. 


శివరాత్రిమాహాత్యము. das 


"సముదాయాహిమఘ్బణి సంతానంబు సంతాపశాంతికి భాగీరథీ ప్రవాహంబు 
శివరాత్రిపుణ్యకాలం బేతెంచిన. 
3౪ 


em 


ఆవణికృథమున కనతిదూరంబున 
గవ్యూతి యెడ నుదకృశ్చిమమునం 
బర్వతోపత్యకాపర్యంకతటమున 
సికతా“తినిర్మలక్షేత్రసీమ 
మాలూరతరుషండమధ్యభాగంబునం 
బ్రస్రవణాపగాపార్వభూమిం 
గుసుమవాటికలలోం గువలయాంభోరుహ 
కుముదమండితమైన కొలనితోడం 


గీ. గోటతో గోపురములతోం గుట్టిమాట్ట 
మండపంబులతో మహామహిమ నొప్పు 
కనాదిమధ్యాంతనాగేశ మనంగ నొక్క 
పుణ్యతీర్థంబు “తైలోక్యపూజితంబు. : 3౫ 


గీ. . అందు శేషప్రతిస్టితుం డమృతదివ్య 
లింగమంగళమూర్తి ఖట్వాంగపాణి 
యర్ధశశిమౌళి నాగేశ్వరాహ్వయుండు 
ప్రతివసించు ననేకకల్పములనుండి. ౩౬ 


వ. ఆ శివరాత్రి పుణ్యకాలంబున. 3౭ 





1. తా. సముదయాహి. 2. తా. వినిర్మల. 3. తా. నాదిమధ్యంబు 4. తా. 
నాగేశ పూజితంబు. 


118 


జూ 


రా 


చతుర్థాశ్వాసము 


శివగంగ బుణ్యాభిషేకంబు దీర్చిరి 

దరి నొనర్చిరి 1మూండు తర్పణములు 
ధరియించి రంబునిర్భాతవస్ర్రంబుల 

నాచరించిరి బ్రహ్మయజ్ఞతంత్ర 
మర్భ్యాంజలిక్షేపణానంతరమ్మునం 

దొనరించి రంశుమంతున కుపాస్తి 
గృహదేవతార్చనక్రియ లాచరించిరి 

యభ్యాగతులకు నర్ప్హణలు నడిపి 


రవని”సురులెల్ల నాగేశ్వరాలయమున 

కేంగుదెంచిరి ప్రణమిల్లి రీశ్వరునకు 

(జాగరమునకు) నాలుగు జాలు బూజ 

ికాదిసంకల్ప మొనరించి రభవు (మోల. 3౮ 


ఆదరంబున సమ్మార్దనానులేప 

ధూపపటువాసనలు తైలదీపములును 

సంఘటించిరి వివిధసంస్మారవిధుల 

బ్రాహ్మణులు నర్జులైనట్టి పౌరజనులు. ౩౯ 


కాంస్యతోరణమాలికలు సంఘటించిరి 
ప్రాసాదగోపురాభ్యంతరముల 

రంభాతరుస్తంభసంభారములు సము 
త్సాటించి రొగిం బ్రతిద్వారమునను 

బూజోపకరణపాత్రీజాత మఖిలంబు 
సంస్కరించిరి భస్మసలిలశుద్దిం 

గర మొప్పు వృషభపుంగవకేతనంబులు 
నిలువంగం బెట్టిరి వలభులందుం 





1. తా. పుణ్య తర్పణములు. 2. తా. బుధులెల్ల. 3. ము. నాది. 


శివరాత్రిమాహాత్యము 119 


గీ. _ గమలనీలోత్పలంబులు6 గర్జికార 
“మాలతీకుందములు హేమమరువకములు 
మల్లికాకింశుకము లపామార్గవకుళ 
పాటలంబులు గూర్చి రపారములుగ. ౪౦ 


గీ. అపుడు సుకుమారకాహ్వయుం 'డపరసంధ్య 
నేంగుదెంచెను నాగేశ్వరేశు గుడికిం 
బుష్పవాటికలోం కమ్మపువులం గోసి 
పొలంతులకు నిద్దజికుం గొంచుం బోవం దలంచి. Cle) 


క. కుడిచేత మాంసఖండము 
*లెడ కేలను మద్యరససహితమగు కంచుం, 
గుడుకయు ధరించి మదమున 
వడవణంకులు గొనుచు నతండు వచ్చె న్లుడికిన్‌, ౪౨ 


వ. జన్మాంతరస్థుండు వోలె రూపాంతరగతుండు వోలె నావిష్ణుండు వోలె 
భూతాధిష్టితుండు వోలె (గ్రహగృహీతుండు వోలె కనున్మత్తుండునుం బోలె 
మదిరామదాతిశేకంబునం దన్ను దా నెటుంగక 
వరినరలతాకంటకానువజ్యమానాంశుకోత్సరీయుండును నజ్ఞాత 
సమవిషమమేది నీభాగవిన్యాస ప్రస్థలిత పాదద్వయుండునునై వలిత 
పాండురంబులగు శిరోరుహంబులు విరిసి వీంపునం బడ నాయ్యనాయ్యన 
నేతెంచి నిర్లజ్ఞండును నిస్స్నేవుండును నృశంనుండును నగు 
నక్కర్మచండాలుండు గర్భగేవాంబునకుం జక్కం గట్టెదుర నిలిచి 
రక్తక్షమలదళచ్చాయంబులగు కన్నులు దెజచి విఘూర్దమానతారకంబైన 
వికారాలోకనంబున నలవోకయుం బోలె నిర్మల నృటికమండ 
పాధ్యానీ నుండును నమృతమయ జ్యోతిర్లింగ మూర్తియు 
ముక్తావలధవలకాంతియు6 ద్రిభువనవందితచరణుండును జరాచర 


1. తా. మాలలీందుక హేమాంబుమరువకములు, 2. ము. డదరువజ్ఞ 3. తా. గొమ్మ 
పువ్వు 4. తా. పెడ. 5, ఉన్మత్తుండపోలె, 6. తా. కేకరాలోకంబున. 


120 


చతుర్థాశ్వాసము 


గురుండును నగు నాగేశ్వరుని దర్శించి యమ్మహాదేవు *మౌాళికపాల 
మాలికామండనఖండేందు*శకలంబులకు గగనగంగాప్రవాహడిండీర 
ఖండంబులకు నుష్టీషఫణిఫణాఫలకంబులకుం జెలికారంబు సేయం జాలి 
పాంచజన్యసహోదరంబు లన దుగ్భాంబురాశివృాదయంబు లనం 
జం(ద్రికోశరణంబు లన *నంగజాట్టహాసచ్చేదంబు లన మెండు కొని యున్న 


పుండరీకంబుల పూజ గనుంగొని వెండియు. ౪3 


చాయన భోగిరాట్మటకసన్నిధి దీపితదీపమాలికా 

చ్భాయం బురఃప్రదేశమునం జాంగిన నిర్ణరవాహినీమహా 
తోయము సావి చీర యెగం ద్రోచి చొరంగం దలంచె నెంత లోం 
తో యని కొంకి కొంకి పతితుం డతం డాసవపానవిక్రియన్‌. ౪౪ 


పవనవశమునం గేతకీప్రసవధూళి 

యంగమున హత్తియుండంగ నాతం డపుడు 
విమలభస్మసముద్దూళన మొనరించి 

పాశుపతదీక్షం గైకొన్న భంగి నుండె. ౫ 


కలంగంగం బాఖె నాతని యఘంబులు పంచహృషీకసంభవం - 
బులు బహుకాలసంకలితము ల్లవవహాచిటచ్చిటధ్వనిం 
గలంగంగం బాజు పక్షుల ప్రకారమునం దొలుజాము పూజకై 
బలుపటహమ్ము ఠమ్మనుచు భర్లుని గేహమునందు (మోసినన్‌. ౪౬ 


ఆ శివరాత్రి పుణ్యకాలంబునం బురాణంబులు 'వినిపించు వారును నితి 
హాసంబులు చదువు వారును బంచాక్షరీపంచబ్రహ్మాదిమంత్రంబులు జపించు 
వారును నీలకంఠ స్తోత్రంబులు వరించువారును బ్రాణాయామంబు 
లనుసంధించువారును (బ్రత్యాహారంబులు నడుపు వారును స ఖదక్రిణంబులు 





1. తా. మౌళిం గపాల. 2. తా. శకలంబునకు. 3. తా. ధవళంబులన 4. ము. 


నంగజాట్టహాసంబు. 5. తా. అంగప్రదక్షిణంబులు. 


శివరాత్రిమాహాత్యము 121 


సేయువారును భన్మోద్యూళనంబు లొనర్చువారును దురోదరంబుల 
వినోదించువారును నష్టావదానంబులం (గ్రీడించువారును వీణ 
లాస్సాలించువారును గావ్యగోక్ని నలువువారును బరివేనం 
బాదరించువారును బిందువుతి యభ్యనించువారును (బ్రహేళికలు 
భావించువారును నాడువారునుం బాడువారును మేషకుక్కుట 
“కరేటులావుకకవింజలయుధ్ధంబులు వీక్షించువారును గుబ్బవామన 
కిరాతబర్చరజరఠమూకజనవికారంబు లవలోకించువారునై జాగరంబులు 
సలుపుచు నుండిరి. సుకుమారుండును నొక్కించుక యన్నుం *దేజికొని 
వారిం జాచుచుండె నవ్వుడు శివగంగానిర్హర జలతరంగ 
శీకరజాలజనితజడిమంబులు నందిరోమంథ ఫేనబిందువాహులుం 
గుమారశిఖికలావ విధూనన(క్రియాలలితంబులుం బశుపతిజటాబద్భ 
వానుకినివీ త శేషంబులు హేరంబగండమండలనిష్యందమానదాన 
దారాకలువగందధలవారీపాణిందవుంబులు బ్ఫోంగిరిట్‌ నికుంభ 
కుంభోదరప్రముఖనిఖిలగణప రిషదు ద్భూళితోభసి తధూళికావిసరంబులు 
మాతృకా (శవణావతంన కవ్లోరకోరక(యేంఖోళన(వ క్రియాన వభి 


హారానుమేయావతరణంబులు మహిసోక్షి గుగ్గులు ధూపధూమకంబులు _ 


మాలూరకిసలయామోదమేదురంబులు నగు మహాదేవనిశామారుతంబు 
లతనిమీందం బొలుపారి పాతకంబులు దూల రాల్చె నట్టిసమయంబున. 


గీ.  అర్థరాత్రంబుదాయక నయ్యధమవృత్తి 
*శివనిశావైభవంబు వీక్షించి చనియెం 
దానకమునకు నది యాదిగా నతండు 
విడిచెం దొల్లింటి తన నీచవృత్తిబుద్ధి. ౪౮ 


వ. అంతం గొంతకాలంబునకు. ౪౯ 





1. తా. నక్రకరలావుక. 2. తా. తేతీికొన. 3. తా. భసిత దవచితధూళికా 
ధూళిపాళికాసరంబులు 4. ము. శివు 5. ము. నీచపువృత్తి బుద్ధి. 


122 


రా 


చతుర్థాశ్వాసము 


కుక్కలలో శబరులలోం | 

గక్కెర చిమ్మటలలోనం గార్మోళులలోం 

బక్కణము గుడిసె నడుమను 

గుక్కిపయిం జచ్చె నతండు ఘోరవ్యాధిన్‌. ౫౦ 


శ్రీనాగేశ్వరశంభు 

స్థానంబున 'గిరిశరాత్రి జాగర మలవో 

కైనను గనుంగొన్నట్టి క 

తానను విగతాఘుండై యతండు మృతిం బొందెన్‌. ౫౧ 


క్రమికంఠకుహరమార్గమున కడ్డము దొట్టి 
పెద్దయేనియు బాధ పెట్టకుండ 
శ్లేష్మ ముద్రేకించి సెలవి రంధ్రము వాయ 
మెజసి నుచ్చిళ్ళు గ్రమ్మింపకుండ 
దృగ్గోళకంబులు దిరుగంగం *బడి దృష్టి 
యంధకారంబులో నణంగకుండ 
నెతీ దప్పి యుచ్చాసనిశ్వాసపవమాన 
పరివాహగతు *లోటువడకయుండం 


బరమయోగీశ్వరుండువోలె (బ్రహ్మరంధ్ర 

వీథిం (బ్రాణంబు విడిచె నవ్విప్రకులుండు 

పుణ్యశివరాత్రి నలవోక వోలెనైన 

నురగధరుచెంత జాగరం బుండెం గాన. ౫౨ 


ఆ కాలంబునం గాలకింకరులు మృత్యుదేవతాన పొతులై మునల 


ముద్గర(ఖడ్గ)తోమరాదిప్రహరణంబులతో (డం గదిసి) అతని లింగ శరీరంబు 
వరుణపాశంబుల బంధించుకొని పోవం గణంగిన నవ్వేళ శివదూతలు 


1. ము. గిరిశురాత్రి జాగరములు..... నను. 2. ము. దృష్టియు. 3. తా. 


లొంటిబడకయుండ. 


శివరాత్రిమాహాత్యము 123 


మాలిని. 


2 


శివాజ్ఞావశంబున శూలాంకుశగదాభిండివాలవరివుం పరశ్వథ (పాణులై 
యేతెం)చి దవ్వుల నాకాశమార్గంబున. - 


. ఓరి యమునిదూతలార యీ బ్రాహ్మణు 


గరుణ మాలి యేల కట్టినారు 
విడుండు శివుని'యాన మృడునాజ్ఞ “*దాంటి మీ 
రాజు (చెడుట యెజుంగరా మదించి. సఖి 


విడుండు విడుండు వీనిక్‌ విప్రని౯ భాగ్యవంతు= 

మృడుండు గరుణతోడ న్మిక్కిలి= గారవించె£ 

జడుల కొరుల కేలా సంభవించుక యథార్థం 

బడర మణి మృ(డానీశానుకం)పాలవంబుల్‌. ౫x 


యజ్ఞదాన తపస్సూనృతాదులైన 

పుణ్యకర్మం బొనర్చిన పురుషునందు 

నెట్ల సంతోషమందు నర్గేందుమౌళి 

యట్టి సంతోష మితనియం దావహించె. ౫౬ 


అనిన యమకింకరులు శంకరకింకరుల కిట్లనిరి. ౫౭ 


“ఏకార్యమునకయి యెచ్చోటి కరిగెద 
రరుగుండు మీరు మహాత్ములార 

యితని క్లేశము చూచి యతికృపాపరతమై 
పు(రుషార్థ మొనురింపం బూనినారె 

హరకింకరుల మన్న నాశ్చర్య మయ్యెడు 
సదసద్వివేకంబు చాలకునికి 





1. తా. యాజ్ఞ 2. ము. దాంట. 3. ము. అన్నదాన. 4 తా. ఏకార్యమునకునై. 5. తా. 


అరుగుడా. 


Js చతుర్థాశ్వాసము 


రా 


భవభక్తులకు నడ్డపడుట ధర్మము మీకు 
నే మేల పట్టుదు మీశు భక్తు 


నితండు కలు ద్రాగె అంకాడె *నెజచిం దినియె 

నిలిచి మూత్రించెం జండాలలలనం 2హూడెం 

గూంతు 'రమియించెం దెరువాటు గొట్టెం బ్రజలం 

జెంచురాజుల సేవించెం జెతిచెం గులము. ౫౮ 


కేలుదో యెత్తి మొక్కెనె పాశుపతులకు 
శరణార్థి “యనియెనే జంగములకు 
ఫాలభాగమునందు భస్మంబు పూసెనే 
యబుతం దాలిచెనె రుద్రాక్షపూస 
శివమంత్ర ముచ్చరించెనె జిహ్వ *తుదయందు 
నరిగెనె యెన్నండే నభవుగుడికిం 
బరియించెనే మహాప్రమథచారిత్రంబు 
' తిరిగెనే మృడుపుణ్యతీర్థములకు 


గీ. దోసములు పెక్కు చేసినం జేసెం గాని 
కాలగళుభక్తి యావంతం గలిగె నేని 
యడ్డపడ ధర్మమౌరోగాక యనఘులార 
యర్షమే యీదురాత్మున కడ్డపడంగ. ౫౯ 


ఎట్టుగ నేంగుదెంచితిరి యిందుకళాధర 'భృత్యులార యీ 
చెట్ట దురాత్ముని౯ హరుని “చెంతకునుం గొనిపోవు వారలై 
యెట్టొకొ శంకరుం డొకని నెవ్వనినేం గొనితేరం బంపినం 
బట్టంగ *'వచ్చినారొ తడంబాటున వీని మతిభ్రమంబునన్‌. 


1. తా. సతిని విడియె. 2. తా. గవిసె. 8. ము. ననియెనే. 4. మునే ప్రొద్దు. 5. ము. 
దానములు పెక్కుం జేసిన దానంగాని. 6. తా. గాన. 7. తా. భక్తులార. 8. తా. చేరువకుం. 9. 
తా. వచ్చినారు. 


శివరాత్రిమాహాత్యము . 125 


ఈ 


అని హేతువులను దృష్టాంతంబులును జూపి 
యమ(భృత్యు లియరైరి) యవనిసురుని 
నూరకయుండేె మృత్యువు నోర్గదల్పక 
భవునిచే మును పడ్డపాటుం దలంచి 
వరుణపాశములచే “వ్యథితచేతస్కుండై 
సుకుమారుం డెంతేని '్రుక్కు చుండె 
నెదురుచూడం దొణంగి (రీశ్వరయములును) 
తారు పంచిన వారు తడయుటయును 


గాలయాపనమునకు నిగ్రహము బూని 
శంభుకింకరు లపు డవష్టంభ మెసంగ 
నౌడు గజచుచు నప్పు డేకాంతముండి 
సమధికంబైన సాహసోత్సాహివృత్తి. ౬౧ 


బిత్తరి దండిమాట లిటు (పేలెదరే యమరాజు సేవకుల్‌ 
చిత్తజవైరి యాజ్ఞ యొక చీరికి గైకొన కంచు నుద్ధతి 

న్మిత్తిని వారినిం గదిసి నిర్భరభూరిభుజాబలంబునక 

మొత్తిరి *యుర్కి బాహువులు “మోడిచి పట్టి వృషాంకకింకరుల్‌. 


కడవసములం బ్రహరించిరి 

యడిచిరి లాతముల మొత్తి రహివలయములం 

బిడికిళ్ళను ఘట్టించిరి 

తడంబడ మృడుభటులు దండధరకింకరులన్‌. ౬౩ 


జ (ఇట్లు) మొత్తువడి యమకింకరులు "శంకరకింకరులకుం (బ్రతి ఘటింపక 
సుకుమారునిం బరివేష్టించి యమలోకంబున కభిముఖులై యతనిం 
గొనిపోవం దొణంగి రప్పుడు రుద్రాక్షమాలికావక్ష స్థలుండును 





ఉతాళకపత్రమున లేదు. 1. తా. వ్యధితమనస్కుండైం 2. తా. మమర. 3. తా. యుల్మి 


4. తా. మోద్చిరి. 5. తా. శంకర భటులకుం. 


126 


2 


చతుర్థాశ్వాసము 


స్థలుండును జంద్రార్థధృత శేఖరుండును భస్మోద్యూళితలలితాంగుండును 
ద్రిలోచనుండును 'నతిప్రమాణకాయుండును నగు నీలలోహితప్రమథుండు 
కాలాంబుదధ్వానగంభీరంబైన కంఠస్వనంబున నిట్లనియె. 


పడసె నెవ్వని కృప బ్రహ్మ బ్రహ్మత్వంబు 
విష్ణుండు విష్ణుత్వవిభ్రమంబు 
నీరేడు జగములు నెవ్వాని కుక్షిలో 
నొక్కం డొక్కంటితో నొరయుచుండు 
నంధకేభజలంధరాదిదానవకోటిం ' 
గ్రాంగించె నెవ్వాని కంటిమంట 
యామ్నాయశాఖాసహ(్రంబు లెవ్వని 
నాసికారంధ్రనిశ్వ్వాసధార 


లమ్మహాదేవు లెంకల మైన మేము 

భర్త యానతి నిర్వహింపంగం *దలంప 

మమ్ముం జీరికిం గైకోక మదము పేర్మి 

నెట్టుకొని పోయెదరు విప్ర నెజయం గట్టి. ౬౫ 


బుద్ధియ కల్లెనేని కొని పోకుండు ధర్మము సూక్ష్మ *మీయసం 
బద్ధములైన న్యాయములం బంతము వచ్చునె “మేము *దెంపుమై 
యుద్ధము సేయం జాలకయ యోహరిసాహరి నెంత చెప్పిన 
“న్నిద్ధరణీతలామరుని నీరు చలంబున మీకుం దక్కునే. _ ౬౬ 


ఎంత చెప్పిన విన 'రేమి యీకు మాకు 

హరుని యాజ్ఞీయ బలవంత మల్ప మెట్టు 

దాక నొవ్వక మీరు మా కాంకం జెడక 

“*యిద్ధరామరు మా కిప్పు డిచ్చు టొప్పు. ౬౭ 





1. తా. అతి ప్రమాశోపాయుండును. 2. దగదా కి. తా. మిట్లు 4. తా. యేము. 5. తా, 


నగ్గలింపగా. 6. తా. న్నిద్దరణీసురోత్తముని. 7. తా. నేమో నేము మీకు. 8. తా. యు. 9. తా, 
చాల నొవ్వక పరిభూతింజటులపడక 10. తా. యీ ధరాసురవరుని మాకిచ్చు టొప్పు. 


శివరాత్రిమాహాత్యము 127 


క. నావుడును యముని దూతలు 
భావభవారాతి' ప్రమథవర్గముతోదక 
సేవకధర్మము తగవును 
లావును బంతంబు *దృఢబలంబును మెజయన్‌. ౬౮ 


వ. “ఇట్లని పలికిరి, ౬౯ 


క.  చత్తుము చెజం బడుదుము కడు 
నొత్తుము మీచేత నెట్టునుం దగవు మముం 
బుత్తెంచిన పతిసన్నిధి 
నుత్తర మెట్లిత్తు మాజ్ఞ యుపహతిం బొందన్‌. ౭౦ 


త 


చర్చించి చూడు డా చంద్రార్దమౌళికి 
యమరాజు నిజభృత్యుండౌనా కాండొ 
యభవుం డిచ్చినయలట్టి యధికార మౌంగాదొ 
యముడు గూర్చున్న ధర్మాసనంబు 
త్రిపురాసురాంతకు *దివ్యదేహము గాదొ 
కవేదస్మ్టృతులు తత్త్వవిధిం దలంప 
శిష్టరక్షయు దుష్టశిక్షయు శూలికి 
(ననుమతంబౌం గాదొ) యాత్మలోన 


గీ. _ నవకరము లెన్ని యన్నియు “నాచరించెం 
బాపియగు వీని నరకకూపమునం ద్రోచి 
బాధపెట్టంగ వలసిన పట్టునందుం 
బంతమే విడుం డంట యో ప్రమథులార. ౭౧ 


ఉ. చచ్చిన నేమి మూర్భ (నరసచ్చిన) నేమి ప్రహారవేదనజా 
నొచ్చిన నేమి పండ్లు చెవి నోరు కరాంగుళి నేత్రగోళముల్‌ 








1. తా. ప్రముఖ భటవర్గముతో. 2. తా. కడుం జలంబును. 3. తా. ఇట్లు వలికి. 4. తా. 
" దివ్యాజ్ఞ యౌంగాదొ, 5. తా. వేదస్తుతులు, 6. నాతరించి. 


128 చతుర్థాశ్వాసము 


ముచ్చిన నేమి "పట్టువడి *మొక్కలి బంధనశాలలోనికి 
న్వచ్చిననేమి భృత్యునకు “నచ్చిన యేలిక యాజ్ఞపట్టునన్‌. ౭౨ 


గీ, తగవు ధర్మంబు పాడి పంతంబు దెలిసి 
యనుపుం డీబ్రాహ్మణుని బాధ లనుభవింప 
నొండె దురమున మమ్ము మృత్యువు జయించి 
విప్రంగొని పొండు మాటలు వేయు నేల. ౭3 


క మీకును మీపతి యానతి 
మాకును మా భర్త యాజ్ఞ మన్నింపందగున్‌ 
*వాకోవాక్యమ్ముల వెడ 
వాకాట్లం బల్బజంబు వలవదు సేయన్‌. ౭౪ 


కు అని యమునిభటులు పలికిన 
విని శంకరభటులు తద్వివేకంబునకున్‌ 
మనమున సంతోషించియు 
గ్‌ మనసిజహరు శాసనమును మన్నించుటకై. ౭౫ 


నీ. _ పొడికచ్చడములపైం బులితోలు నునుసేలు 

కటిభారమునం గాసెకట్టు గట్టి 

యభినవంబైన రుద్రాక్ష యొడ్డాణంబు 
నాభిచక్రములోనుగా ధరించి 

ప్రిదిలి జాజక యుండం బెనుంబాంప *ప్రోంగులు 
"శవణపార్వములందు సంతరించి 

యల్లిబిల్లిగ జటావల్లీమతల్లులు 
గూర్చి పెంపొందం గీల్మొప్పు వెట్టి 





1. ము, పట్టపతి. 2. తా. మొక్కిలి. 3. తా. వచ్చిన. 4. తా. వాకొప వాక్యముల. 5, తా. 
మనసిజహరు శాసనమున. 6. తా. ప్రొగ్గళ్లు. 7. తా. (శ్రవణ పాశమునందు. 


శివరాత్రిమాహాత్యము /॥ 129 


2» 


భసితధూళి శరీర మభ్యంగ మార్చి 

యుద్దవిడిం బారిషదయోధు లొక్కం డొకండ 

యాయుధంబులు ధరియించి యట్టహాస 
డమరుకధ్వానసింహనాదములతోడ. ౭౬ 


ఆటోపారభటీ సముద్భటతరాహంకారబాహాధను 
ర్ఞ్యాటంకారరవంబు లంబుజభవాండాభ్యంతరంబుక సమా 
స్ఫోటింపంగ లలాటలోచనభుజిష్యు ల్షండభ్బద్భృత్యుల= 
ధాటీసం[భ్రమలీలం దాంకిరి వడిన్‌ ధారాధరాధ్వంబునన్‌. ౭౭ 


ద్రాఘిష్టకఠినదంష్టాదండసంఘట్ట 
కటుఘోరకిటకిటాత్మార మగుచుం 
జటులజంరూమరుజ్ఞంపాపరంపరా 
సన్నిభఘ్రాణనిశ్చ్వాస మగుచు 
వికటతారకచ క్రవిభ్రాన్లభీషణ 
స్ఫారచక్షుర్వయూభయద మగుచుం 
*నిటలవీథివిటంకనిర్భరభ్రూకుటీ 
నటనక్రియాటోప*పటహ మగుచుం 


గాలమృత్యువు శాణచక్రమునం బట్టి 

చికిలిచేసిన యడిదంబుం జేతం దాల్చి 

జేగుతించిన మొగముతోం జిత్తజారి 

ప్రమథవర్గంబుం దాంకె నాగ్రహ మెలర్చ. ౭౮ 


రవజీఠరమరువు రమఠమనినదము ఠవణించుచుం దచ్చటుల(తర)ఠమా 
మీఠడంబరవివ్మంభము కాష్టాకటావాముల నుద్ధాటింవ దినకర 
కరచ్చ్భాయాచ్చేదాధిగమమున ధగద్ధగితములగు నిస్త్రింశకుఠారాద్యాయుధ 








1. తా. నిటలభేరి 2. తా. లటహ. 8. తా. డమరువు ఢమఢమ. 4. తా. డమా 


విరడవాడంబర నిరష్కంధము. 


130 


గ 


చతుర్థాశ్వాసము 


దీమ్మలు రణలక్ష్మి నివాళింవంగ నవుడం విద్యాధర 
పన్నగయక్షగరుడగంధర్వాదులు మది నాహ్లోదింపంగ సురముని "కుంచె 
యాడింపంగ నిలింపపదమున భవుని లెంకలు శమనకింకరు లును 
బాహావష్టంభవిజృంభణ మ(ప్రతిహతముగ నొండొరువులం దాంకిన 
భండనంబు ఘోరం బయ్యెను. ౭౯ 


శంకరభటులును నంతక 

కింకరులు మిథఃప్రహారికీలాలసటా 

పంకిలతనులయి కుసుమిత 

కంకేలీతరులభంగిం గనుపట్టి రనిన్‌. ౮౦ 


అప్పుడు కింకరులయం దొక్కరుండు యముని సన్నిధికిం జని “యతని 
కిట్లనియె. ౮౧ 


దేవ దేవర యాజ్ఞ ధృతీనేము దలం బూని 
మృత్యుతోంగూడి భూమీస్థలమున 
"కరిగి వణిక్సథమను 'పట్టనమునకు 
ననతిదూరమున శైలాంతరమున 
నడవిలో నొక మృగవ్యాధపక్కణమునం 
"దరిగి గేహమున గుష్టామయమునం 
జెడిపె కూంతురు కాళ్ళకడనుండి యేడ్వంగం 
బంచత్వ మొందిన పాపకర్ము 


బ్రహ్మబంధుని సుకుమారుం బట్టి "తేంగ 

నభవుదూతలు *రానీక యాంగినారు 

మాకు వారికి దుర మయ్యె నాకసమున 

నెఖుంగ జెప్పంగ వచ్చితి సిత్తెజంగు. ౮౨. 





1. తా. కుంచియ. 2. తా. కృతరుధిరసటా. 8. తా. యతనితో నిట్లనియె 4. తా. 


తోడం. 5. ము. (జని వణికృథమను ఘనపట్టనమునకు. 6. ము. గుష్టోమయంబునం గుతిలపడం 
గ. 7. తా. తేర. 8. తా. రాకుండ నాంగినారు. 


శివరాత్రిమాహాత్యము | | 131 


వ. అనిన (విని) కృతాంతుండు సమధికక్రోధావేశవివశస్వాంతుండై 
యులుంబరుం డను సేనాని రావించి యతనితో నిట్లనియె. 


గీ. చను ములుంబర వృషభలాంఛనుని లెంక 
లాంగినా రంట మనవాండ్ర నాకసమున 
- నొక్క పాపాత్ముం గొనిరాంగ నుద్దవిడిని 
నేంగి యా జటాధారుల నెగిచి రమ్ము. ౮౪ 


క. గబ్బున 1నెదిరించిన నొక 
దెబ్బ గొను(ము నీకు) నెదురె త్రిజగమున నొరుల్‌. 
తబ్బిబ్బుగ జంగములకు6 | 
బబ్బంబులు వెట్టు ముష్టిపరిఘట్టనలన్‌. “౮౫ 


గీ. వ్యాధు లష్టోత్తరశతంబు వచ్చుం గాక 
తోడ నేతెంచుం గాక మృత్యువులు నూజు 
పంపినారము మున్నాడి భటులం గూర్చి 
కాలమృత్యువు గెలు శంకరుని హితుల. . ౮౬ 


వ. అని పల్మిన వల్లెయని యులుంబరుండు వివిధ వ్యాధి మృత్యుపరివృతుండై 
కదలి యుద్దవిడిం దూర్యంబులు మొరయం 'ప్రమథానీకంబుం దాయి 
శస్త్రజాలంబులు నిగుడ్చి పేర్చి యార్చినం గోపించి పంచవదనుభటులు 
కుటిలభ్రూభంగభీషణంబులగు మొగంబులు జేవుజింప నట్టహాసంబు చేసి 
యదల్చి డమరుడిండి మ*ీఠమఠ మధ్వానంబుతోం గీనాశకింకరుల 
ముసలభిండివాలతోమరమండలాగ్రత్రిశూలపట్టి సంబులం బహరించిన 
విచ్చిన్నబాహూరుచరణవక్షు(కటి కంఠ)లలాటకృకాటులై విచ్చియు నొచ్చియుం 
జచ్చియుం దెరలియుం బొరలియు6 దోంగియు డాంగియుం (గొంచియుం 
జలించియుం) గ్రుస్సియు డస్సియుం గందియు. గుందియుం దారియుం 





ఉతాళపత్రమున లేదు. 1. తా. నేతెంచిన. 2. తా. ఢమఢమ. 


132 


త 


చతుర్థాశ్వాసము 


(దేరియు) మొగ్గియు డగ్గియు నలసియు సాలసియు 1విక్రావికలై 
దిక్మామొగంబులై యౌరుసారులై "గురియై బందబందై భండనంబు 
విడిచి వలియ (బాణి వెళ్లంబాబుచు) ఉ(వెలవెలంబోయి) కృతాంతుని 
సన్నిధికిం బోయిరి. ఇట జటాధారులు సుకుమారుని బంధనంబు _ లూడ్సి 
యతని మున్నిడుకొని *హొన్నాళంపుం గరాచూరి చాయలం బంటించు 
మింట్‌ తెరువునం జనిరి. అవ్వడా *నుకుమారంండం 
పుణ్యశివరాత్రివ్రతాలోకనప్రభావంబున. ౮౭ 


+ తాళవృత్తము. 


దవుదౌవులం గాంచెం గైలాసము తరుణేందుకళాధరుని నివాసము 
దశహరి(దవధి)స్థానస్థపుటితధ వళచ్భాయాచ్చేద విలాసము 
ధ్రువమండల(వీథీ)సంరోధిస్థలశృంగీశృంగాటక విహర 
త్ఞచరగరుడగంధర్వ *వ్రమదాస్తోమవిహితలీలాపరిహాసము 
నవలేపాటోపసముదృటవిఘ్నాధిపదీర్హ విషాణప్రఘణ 
వ్యాఘట్టన(హర) పాదాద(ళితస్ఫటిక) ప్రస్థతటధ్వనివినరము 
"నవిహితలాక్షాము ద్రానిగదవ్యాఖ్యాతాశోకలతా పల్లవ 

సియాథాత థ్యవిజిత్వ(ర)నీహారా[ద్రిసుతాచరణా(ధి)న్యాసము. ౮౮ 


కామధుగ్దేనుసం(ఘముల) తొజ్లులు గాంచె 
గాంచె గాంచనరత్నకందరములు 

కాంచెం గల్పకవాటికాసహగస్రంబులు 
సిద్ధరసాపగాశ్రేణిం గాంచె 

బహుహిరణ్మ్యయమహాప్రాకారములు గాంచె 
నమలిన(స్ఫటికసౌ)ధములు గాంచె 





ఓ తాళపత్రమున లేదు. 1. తా. పికాపికలై బిక్మామృగంబులై. 2. తా. గురిగురిలై 


బండుబండై. 3. తా. హిన్నాక్రంబు కరాచోళి చాయలం బట్టించు. 4. తా. బ్రాహ్మణుండు. 5. 
తా. ప్రమథ. 6. ము. పారద. తా. హపార. 7. ము. నవిహితరూక్షా. 8. ము. యాథాతవ్యయ 


విజిత్వనీహారాద్రి. తా. యాథాతవ్యయ విజిత్వర. 1 ఇది హరిగతిరగడను పోలినది. 


శివరాత్రిమాహాత్యము | 133 


బ్రబలచింతామణీస్పర్శవేధుల గాంచె 
నానావిమానరత్నములు గాంచె 


గీ. . హావభావవిలాసరేఖావిశేష 
హారి'మూర్తుల రుద్రకన్యకలం గాంచె 
(నంది దోడ్కొనిపోవ నర్ధేందుమౌళిం 
గాంచె సుకుమారు6 డంబికాకాంతు శివుని. ౮౯ 


వ. _ కాంచి దండప్రణామంబులు చేసి చేతులు “మోడ్చి (సుకుమారుండు) 
నమశ్ళ్శంకరాయ, శశాంకమూర్థాలంకారాయ, “*త్రిపురపురంధ్రి 
నీరంధ్రన్తనకుంభనముత్తంభిత కస్తూరికాస్థానకముద్రా 
ద్రోహిబాహార్గళస్తంభాయ, జంభారిప్రముఖ నిఖిలదేవతాకోటిహాటక 
కిరీట కోటి విటంకీనందానిత మందారమాలికా 
మకరంద బిందునివ్యంద ధారాధాత చరణారవిందాయా, 
జలంధరాసుర కంధరాపీరికా విఘట్టన క్రియాగరిష్ట నిష్ణురతాశశ్వ 
"ద్విభంగ ఖట్వాంగపాణయే, పశ్యల్లలాటాయ, మదనమదగ 
దాగదంకారాయ, సంధ్యానటాయ. కరకలితడమరు"డాంకార 
బృంపాత(బవ్మోండ వుండలాయు, చండికాదివతయే, 
నిరస్తసమస్తోపాధికాయ, సచ్చిదానందస్వరూపాయ, ఉ(స్వమహా 
మహిమప్రతిష్టాయ, నిరుపాధికనిరవధికనిర్ణిరోధనిరవగ్రహనిరభి 
సంధినిర్భరకృపాసంపత్సపూర్ణమేధసే, *నృకపాలమాలికాభరణాయ 
సముద్దండపుండరీక) క్రవ్యాదకృత్తికంథాధురంధరస్మంధభాగాయ, 
భగవతే ధన్యోస్మి కృతపుజ్యోస్మి ఉ(నమస్తే నమస్తే) అని పలికి 
వెండియు. 

౯౦ 

1 విషమనృత్తము : 
జయజయశంకర జయజయపురహర 

జయజయ(కరుణా)గుణవరుణాలయ 





ఇ తాళపత్రమున లేదు. 1. తా. మూర్తులు. 2. తా. మొగిడ్చి. 3. ము. త్రిభువన. 4. తా. 
సమస్తస్తంభిత. 5. ము. నంవాసిత. 6. తా. ద్విఘంగణాలంఘపాణయే. 7. ము. ఠాంకార. 8. ము. 
వృషాంక. 1 ఇందుహరిగతిరగడ లక్షణమున్నది. 


134 


చతుర్థాశ్వాసము 


జయజయ తుహినక్ష్మాధరకన్యా 
సహచరశాక్వరవరశుభకేతన 
జయజయ మందర "కుధరోల్లుఠనా 
సంక్షుఖభితమహాక్షీరోదన్వత్‌ 
జఠరక్రోడప్రభవద్ధరళ 
జ్వలనగిళనకల్మాషితకంధర. ౯౧ 


అని యనేక |ప్రకారంబులం (బస్తుతించిన నుకుమారుని మీందం 
గరుణాకటాక్షవీక్షణంబు లొలయించుచు విరూపాక్షుం డతనికిం గామ 
గమనంబును హేమకింకిణీమాలికాననాథంబును రుద్రకన్యాసహ(స 
2స0కులంబును నగు దివ్యవిమానం బొసంగి ప్రమథత్వంబు కృపచేసెం 
బుణ్యవంతుల భాగ్యంబునకుం గొలంది గలదె యింక నెయ్యది"యడిగెద 
రడుగుం డని సూతుండు నైమిశారణ్యనివాసులగు మహామునులకు 
సవినయంబును సస్నేహంబును సగౌరవంబునుగా విన్నవించిన. 


పరమమునులు సూత్యాహసంభవుని సూతు 

భక్తిం బూజించి యధికతాత్పర్యగరిమ 

భటులు ప్రమథులచే భంగపడుట చూచి 

చిన్నవోయి యముం డేమిచేసెం బిదప. ౯౩ 


కరుణాసాగర శైవశాస్త్రకలనాగాంభీర్య శౌర్యోన్నతా 

తరుణీమన్మథ రాజవూజితకళా "ధర్శ(క్రియాసంస్తుతా 
వరనీతిప్రతిభావిశేషకలనావాగీశసంకాశ శ్రీ 
తరుణీనాథమనోజ్ఞరూప *విలసత్మావ్యార్థసంబోధనా. ౯౪ 


1. ము. కందర కందర. 2. తా. సంనుతంబును. 3. ము. (వినవలతు.) 4. తా. 


గతియమ. 5. తా. ధామ 6. తా. విలసత్మార్యార్థసం బోధనా. 


శివరాత్రిమాహాత్యము 135 


క ధర్మార్ధాలయ వరగుణ 
నిర్మాణవిశేషవిభవ నిరుపమకార్యా 
కర్మోత్మటబహు'గుణవృత 
నిర్మలసుజ్ఞానిచతుర నిశ్చలధైర్యా. ౯౫ 


మాలిని. 
శతధృతిమతిదీపా సారనిర్మాణరూపా 
సతతసుఖవినోదా సామగానప్రమోదా 
వితతకవివరేణ్యా *వీరశైవాగ్రగణ్యా - 
5్యయతులబలవివేకా హర్షనైర్మల్యపాకా. ౯౬ 


గద్యము 
ఇది శ్రీమత్మమలనాభపొ(త్ర మారయామాత్యపుత్ర ఉ(సకలవిద్యాసనాథ) 
శ్రీనాథనామధేయప్రణీతంబయిన 
శివరాత్రిమాహాత్యుంబునందు. 
జతుర్థాశ్వాసము. 


ద లటల. 


ఇ తాళపత్రమున లేదు. 1. తా. గణవృత. 2. తా. చరిత. 8. జ చృత 4 4 తా. 
విస్ఫురత్సుణ్యగణ్యా. 5. ము. యతుల ఫలవివేకా. | 


శివరాత్రిమాహాత్యము 
(సుకుమారచరిత్రము) 


పంచమాశ్వాసము 
WPI, Cl 


శ్రీదయితప్రియసేవక 

భూదివిజాశీర్వివృద్ధభూరిశ్రీపు 

ణ్యోదయ సమస్తజనసం 
మోదనసుఖకరవసంత ముమ్మయశాంతా, ౧ 


అక్కథకుం డిట్లని చెప్పె నివ్విధంబున నుక్కు మిగిలి ముక్కంటి ప్రమథులు 
ఘంటాహుడుక్కాడమరుధాంకారారవంబుగా వెంటాడించి తోలినం బలాయితులై 
(యముకింకరులు వననంతకాలకునుమిత కంకేళీపాదవంబులభంగి 
పారిషదవీరఘోరత్రిశూలప్రహరణప్రహారంబులం బ్రభవించు క్రొత్తనెత్తురుల 
జొత్తిల్లుచు నెదురి కేతించిన పరివారంబునకుం బాటిల్లిన పలాయనత్వంబునకు 
జటాధారుల దౌష్ట్యంబునకు దుర్వత్తుండగు సుకుమారు నుత్త[మ]పదపాప్తికిం 
జిత్తంబున విషాదంబు నొందుచు6 జిత్రగుప్త రావించి కృతాంతుం డతనితో 
నిట్లనియె. se ౨ 


కవిలియ విచ్చి చెప్పు గణకత్వవిశారద చిత్రగుప్త సం 

భవదశ యాదిగాంగ సుకుమారుడు చేసిన పుణ్యపాపముల్‌ 
వివరములైన వేదము [ఖ]విద్యలకుం బదునాలుగింటికి 
న్ఫివుండు ప్రబంధకర్తయట నేరక చేసె ననంగ వచ్చునే. 3 


శివరాత్రిమాహాత్యము 137 


వ. అనినం జిత్రగుప్తుండు కవిలియ సమ్ముఖంబునకుం దెచ్చి పాయపుచ్చి 
జంబూద్వీవంబున నార్యావర్తవిషయంబున వింధ్యాచలోత్తరభాగంబున 
నైరావతీశతద్రూవిపాశాసింధు *వితస్తానదీమధ్యంబున హేమాంగదుండను 
రాజు రాజధాని రత్నపురంబున యజ్ఞదత్తుండను బ్రాహ్మణుని భార్య 
సుశీలకుం 'బ్రభవించిన కుమారుండు సుకుమారుండు. 


జూదంబు లాడెను శూద్రాన్నము భుజించెం 
గలవారి గృహములు కన్నపెట్టెం 
గొండెముల్‌ చెప్పెను గురుల నిర్భర్శించె 
(బ్రాహ్మణాచారంబు పదటం గలపె 
మదిర యాస్వాదించె మాలతొయ్యలిం గూడె 
గంజాయి దినె ”నన్యకాంతం జెజచె 
వెలివాడ యోషిత్తువలన సంతతిం గాంచెం 
' గన్నకూంతు రమించెం *గావరమునం 


బూ 


గీ. జెంచు సేవించె నిల్లూజడించుకొనియె 
నధిప సుకుమారు. డిట్టి పాపాత్ముం డనిన 
(శవణములు మూసికొనియె హస్తముల యముండు 
హరహర శ్రీమహాదేవ యభవ యనుచు. x 


వ. కృతాంతుండు గొంత తడవు విచారించి చిత్రగుప్తం గనుంగొని. ౬ 


శా. ఏలా యీ యధమాధికారము పరాధీనత్వదుఃఖాధ్యముం 
గైలాసంబున కేంగియుక్‌ శివుని శ్రీకంఠరు౯ విరూపాక్షునిం 
డ్రైలోక్యాధిపు సంస్తుతించెద మదధ్యక్షత్వచిహ్నంబు *ము 
ద్రాలంకారము పాదపద్మమణిపీఠాగ్రంబునం బెట్టెదన్‌. ౭ 








1. తా. వితస్తానాదిమధ్యంబున. 2. తా. కన్యకాంత. 3. తా. గారవమున. 4. ము.ను. 


138 


బ్‌ 


విడువరో 'యెందేని విహరింపం జనుం గాని 
కరవాండి ముక్కుల కాకి పిండు 
ఖండింపరో వంటకాష్టంబులకు6 గాంగ 
నసిపత్రములతోడి *యవనిజములం 
దోలింపరో వజతుండకీటంబులం 
బ్రాకారపరిఖాంబుపార్వములకు 
నార్చరో ఘటసహ(స్రాంబుపూరంబులం . 
బ్రబలకుంభీపాకపావకములు 


శాఠ్యముననైనం బరిహాససరణినైన 

శంభునైనను హరినైన సంస్కరించి 

పాపు లేంగుచునున్నారు పరమగతికి 

నారకము (వీడి యీ యధికార మేల. ౮ 


అని యాక్షణంబ చి(త్రగుప్తాదులతోడం గూడి యముండు విరూ 
పాక్షసందర్శనార్థంబు శివలోకంబున కరుగువాండు త్రయోవింశతి 
సంఖ్యాకంబులైన స్వర్గలోకంబు (లు) గడచి సప్తర్షిమండలంబు లంఘించి 
మహర్షోకంబు దాంటి సత్యలోకం బతిక్రమించి సర్వలోకోత్తమోత్తమంబును 
ద్వాత్రింశత్మోటి యోజనవిస్తారంబును జాంబూనదవిమాన సనవా(న 
సంకులంబును బహ్వాశ్చర్యధుర్యంబును నగు మహాన్థానంబు ప్రవేశించి 
బహుయోజనవిస్తీర్ణంబులును నానాద్వారసమంచితంబులును మణితోరణ 
సంయుక్తంబులును హేమరత్నవితర్దికోటి శోభితంబులు దివ్యరత్న 
విమానాఢ్యంబులు దివ్యపతాకాచ్చత్ర విచిత్రంబులు శాతకుంభస్పృటిక 
రత్నస్తంభ నంభరితంబులు మహాకాళ భృంగిరిటి కుంభకుంభోదర 
ప్రముఖటప్ర మథగణాకీ ర్భంబులు ననంతాశ్చర్య యుక్తంబులునగు 
దివ్యకక్ష్యాంతరంబులు గడచి పూర్వద్వారంబున. ౯ 





1. తా. యందేని 2. తా. యవని జలము 


శివరాత్రిమాహవాత్యము సేత 


గ 


*సుయశోధీధనకాంతా 

దయితుని భసిత(త్రిపుంద్రధవళలలాటు౯ 

నయనాభిరామమూర్తి£ 

నియతాత్ముని నందికేశునిం బొడం గనియెన్‌. ౧౦ 


వ. కాంచి దండ ప్రణామంబు చేసి శైలాది కిట్లని విన్నవించె. ౧౧ 


రా 


దర్శింప వచ్చితిం దరుణేందుశేఖరు 
నఖిలలోకాధీశు నమరవంద్యుం 
గార్యంబు లెన్నేనిం గలవు విన్నపము సే 
యంగ (నే) నధికారి నౌనొ గానొ 
ల్సి శరణ్యుండనై నీవు ప్రతిష్టింప 
ననఘ యున్నాండ ధర్మాసనమున 
భృత్యభూతుండ నీకు సత్యంబ పల్మెద 
నిన్ను దప్పంగ నే నెన్న నొరుల 


గీ. ననుచు బ్రియమాడు యమరాజు నాదరించి 
నంది శంభుని *సన్నిధానమున కేంగి 
మొక్కి హస్తసరోరుహంబులు మొగిడ్చి 
వినయ మొప్పంగ నిట్లని విన్నవించె. ౧౨ 


ఓ జగన్నాథ యో యుడురాజశేఖర 
యో కృపాంభోరాశి యో త్రినేత్ర 
యో విష్ణుధాత్రాదిదేవతాకోటీర 
పరిచితశ్రీపాదపద్మయుగళ 
యో జలంధరవైరి యో గంధకరికృత్తి 
5కంథ్రాధురంధరస్కంధపీఠ 


ర్‌ూ 





1. తా. సుయశోభీధనకాంతా. 2. తా. నిశరవాండనై. 3. తా. నెఖుంగ. 4 తా. సన్నిధానముకు 
నేంగి. 5. తా. కంఠా. . 


140 పంచమాశ్వాసము 


యో నీలలోహిత యో లలాటాంబక 
జ్వలనజిహ్వాదగ్గ శరభచిహ్న 


గీ.  దక్షిణాశాధిపతి దండధరుండు దాను 
చిత్రగుప్తండు దేవర సేవ సేయ 
నరుగుదెంచిన వాండు తే నవసరంబొ 
యనువుపడ దుండు మందమో యానతిమ్ము. ౧౩ 


వ. అని పలికి శివుని ముఖప్రసాదంబు నింగితం బెణింగి నందికేశ్వరుండు 
తన్నుం బ్రవేశింపం జేయం జిత్రగుప్తసహితుండై చనువాండు ముందట. 
౧౪ 


2m 


దేవదేవుని పూర్వదిగ్భాగమునయందుం 
బరమ (మాహేశులం బాశుపతుల 


న. 
న. 


గీ.  వికటపాటలఘనజటామకుటకోటి 
ఘటి తకుటి లశశాంకరేఖాకలాప 
భూషితులం జతుర్భాహుల భూరిబలుల 
శ్రాద్ధదేవుండు చూచి విసయముం బొందె. ౧౫ 


గీ. దక్షిణంబున వీక్షించె దండపాణి 
యజునిం బాండురపుండరీకాసనస్టు 
నంగిరోవామదేవకణ్వాక్షపాద 
కపిలసనకవసిష్టాదిగణముతోడ. _ ౧౬ 


*ఉ ఈ పాదములకు సరిపోవునంత స్థలము తాళప(త్రమున ఊరక 
విడువ బడినది. 


శివరాత్రిమాహాత్యము | 141 


a 


రా 


బ్రాహ్మి 'మాహేశ్వరి వారాహి కౌమారి 
చాముండ యైంద్రి వైష్ణవి యనంగ 
మాలతి నాంగ సుబాలిక నా బల 
ఇక్టమథిని నా వికరాళి యనంగ 
కాళరాత్రి కరాళికా ప్రచండుల నాంగ 
బ్రావ్యాదిమాతృకాపరికరంబు 
పార్వతిప్రముఖబల.... ..... ౨౨౨౨౨ అల 
(పమథనాధికభూత పరికరములు 


ప్రమథవర్గంబు లయకాలఖైరవుండు 

పాశుపతములు చండకోపప్రచండ 

చండచండార్చులును ఘోరశారభముల 

శివుని పడమటి యెడ నిరీక్షించె యముండు. ౧౭ 


శంఖచక్రధరుండును, పీతాంబరుండును, గౌస్తుభోద్భాసితవక్షస్థ్రలుండును, 
గిరీటకటకహారనూవుర (గైవేయకంరికాది నానావిధ దివ్యాభరణ 
భూషితుండును, లక్ష్మీసహాయుండునునై పురాణపురుషోత్త ముండును, 
నష్టవసువులును, ద్వాదశాదిత్యులును, సిద్ధవిద్యాధర గంధర్వాక్షీణయక్ష 
భుజంగగుహ్యకులును మొదలుగాంగలవారును మజియునుం గలవారల 
హరుని యుత్తరదిక్కునం గాంచి వైవస్వతుం డద్భుతం బందుచు 
నభ్యంతరమందిరంబు ప్రవేశించి. 


వేదోక్తమగు క్రియావిధిం బాశుపతమహా 
వ్రతదీక్ష గైకొన్న వ్రతులం జూచె 

విచ్చిన్నపాశులై విరహితద్వంద్వులై 
విమలాత్ములైన యుత్తములం జూచె 








1. తా. మాహిషి 2. తా. ప్రమథిసేనా. 


142 పంచమాశ్వాసము 


"నద్వైతతత్త్వవిద్యారహస్యజ్ఞాన 

సంపన్నులగు యతీశ్వరులం జూచె 
నిగమాంతవివిధో పనిషదర్థవాసనా 

ఘనులైన యోగిపుంగవులం జూచె 


గీ. దివ్యసింహాసనాసీనుం ద్రిపురహరునిం 
*బర్వతోద్భవాపరిపూర్ణ పార్వ్వభాగుం 
గాలకంఠునిం జంద్రరేఖాకిరీటు 
" శ్రీమహదేవు నభవు వీక్షించె యముడు. ౧౯ 


వ. వీక్షించి దండప్రణామంబు చేసి నిలిచి చేతులు మొగిడ్చి మహేశు 
నిట్లని స్తుతించె. ౨౦ 


జయజయ సచరాచరసర్వజగత్సర్గస్థితిసంహారతిరోభా 
(వానుగ్రహలీలా పంచవిధవ్యవహారవినోదైకపరాయణ 
జయజయ హాటకగర్భకిరీటన్థాపితబహువిధమణిఘృణిపటల 
వ్యతికరకిమ్మీరితపాదాబ్బ్దద్వంద్వపీఠికోపాంత వసుంధర 

అహరహ *రహమహమికయా త్వా మభివందే పృథుగోధివీథికా 
దృగ్భూమధ్వజజిహ్వారంహో మృత్మణాయమాన ప్రసవాయుధ 
మహిమానం తవ కో వా స్తోతు(0) ప్రభవతి విషనిధివిషకల్మాషిత 
కంఠమూల కంఠోక్తాశేషజగత్సంరక్షాదాక్షిణ్యక్షమ 

శరణం మమ తవ చరణం భూయా తృరసిరుహపలాశోదరారుణం 
ఫణిధర పరివృఢకాభర(ణాంచిత) పరమకృపాగుణకింకర శంకర 
కురుమయి దాక్షిణ్యం ప్రాలేయక్షోణీధరదుహితృస్తనకుంభ 
స్థల(కస్తూరీ)స్థాసకము ద్రాస్థగితవిపులవక్షఃపీఠాంతర 





1. తా. అద్వెతతత్వవేదద్వ ్యరహస్యజ్ఞాన. 2. తా. బర్వతోద్భవా పూర్ణుంబార బాగు. 3. తా, 
పాదాం భోరుజద్వంద్వ పీఠిపోపాంత. 4. తా. మహమేకయా. 5. తా. రహస్తృకణాయమాన. 


శివరాత్రిమాహాత్యము 143 


హర శంభో విశ్వేశ మహాదేవామరవల్లభ శివ సర్వాత్మః 

నీలకంఠ శంకర వృషభధ్వజ “నిటాలలోచన భర్గ పాహి మాం 
ధరణీధరకోదండ శింజినీదందశూకపరివృఢ గుణటాంకృతి 
ధారానిర్భిన్నత్రిపురాసురదారహృదయసంపుట మాం పాలయ 

సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మస్వప్రతిష్టిత మాద్య మనాద్యం 

త మనాధారం వ్యోమ్ని పతే “సంతతం సమస్తోపాధి ధ్రువమితి 
నిత్యం నిత్యవివేక శాలినో నియతా శాంతా నిరహంకారా 

ధ్యాయన్తి మహాయోగిపుంగవా యం తస్మై భవతే నమళ్శివ 
జ్వాలాజాలకరా(ళ)జ్వలన స్తంభరూప మభిబిభ్రతా త్వయా 
తైలోక్యాతిశయాళు మోహితౌ తామరసాసనకైటభాంతకౌ 

లీలా యోర్థ్వభాగాధోభాగోల్లేఖకుతూహలీహంసపో త్రిజీ 
కింపచానవిజ్ఞానవైభవాః “కే వయం భవంతం జ్ఞాతుం భ్రమ 
స్థలితగతి రతద్వ్యావృత్యా యం చకిత మభిధత్తే (శ్రుతి రపి భవా 
కస్య హి వాచా సంస్తోతవ్యః “కతివిధగుణకః కస్య హి విషయః 

హర శంభో వృషభధ్వజ శూలిజ హాలా(హల)ధర శంకర గిరిశే 
త్యహరహ (రహ)ం పఠామి (తైః) కుఠారాయుధ స్థితై ర్భూయాసు స్థిత 
మున్నతై ర్భ్ఫూయా చ్చరణాంబురుహ మున్నతం దీర్జాయుష్యాయ (మమ) 


జటాదిపలాస్తే భూయాసుః మమ. (2) 


ప్రత్యాసీదతి సంధ్యాసమయే ; ప్రారబ్ధజగత్సం స్కియావిధౌ 
దండపాణి చంక్రమణోత్సాహీ తాండవకేళిశీలినః (?) ౨౧ 





1. తా. నిటల. 2. తా. సంట్టతమ స్తసమస్తోపాధిధ్రుమమితి. 3. తా. హలపవిత 4. తా. 
కైవయం భవత్తంజ్ఞాతుం. 5. తా. కన్యేకయోవాచా. 6. తా. కతివిధగుణయక హలమిహభిరుహే 
యై రపై. 7. తా. శోలినః 


144 


లూ 


బ్‌ 


పంచమాశ్వాసము 


హరినీలలింగంబునందు దైత్యారాతి 
మణిలింగమున న(గమాధవుండు 
కమలరాగాశ్మలింగమునందు సప్పార్చి 
కమనీయరత్నలింగమున నేను 
నీలలింగమునందు6 బౌలోమ్యధీశుండు 
కరువలి వజలింగంబునందు 
గరుడదానవయక్షగంధర్వకి న్నర 
ఖచరులు లోహలింగంబునందు 


భక్తిం బూజించి తమతమ పదవు లొంది 

రేను నా యధిరాజ్యంబు నేలికొంటి 

నర్థి నెవ్వని కృపం జేసి యట్టి నిన్ను 

సంస్తుతించెదం జంద్రార్ధ్థశకలమౌళి. బిటి 


సర్వజ్ఞ *సకలసృష్టిస్థిత్యంతకారణవరేణ్య భక్తిగమ్య సకలకల్మషాపహ శ్రీపాదపద్మ 
వేదాగమపురాణేతిహాససంహితామహాఫలభూత సర్వ భూతహృదయస్థిత 
అఖిలదేవమయ మహాదేవ నీకు నమస్మరింతు. 


ఎవ్వానియం దుండు నెల్ల భూతంబులు 
సింధువునందు వీచికలు వోలె 

నెవ్వాండు వసియించు నెల్ల భూతములందు 
నంబు వుల్లోలంబునందుం బోలె 

నెల్ల భూతంబుల హృదయంబు లందును 
వసియించు నెవ్వం డాకసము బోలె 

నొకండు పెక్కైతోంచు నుదధిం జం(్రుండుం బోలె 
నెవ్వం డజ్ఞానమూధేంద్రియులకుం 


బురు(షుం)డని బ్రహ్మమని యజ్ఞపురుషుం డనియు 
నర్ముండని వాయువని శక్రుండని హరియని 





1. తా. సకలస్థిత్యకారణవరేణ్య. 
ఇ 


చంద్రుండని కొల్లు రాయాయి సరణివారు 
భక్తి నెవ్వాని నట్టి నీ బంట నభవ. ౨౪ 


వ. ఒక విన్నపం బవధరింపుమా. ౨X 


ధర్మాసనమున *కాఢ్యతం గృప చేసితి 
*దక్షిణాశాధిపత్యంబు నొసంగి 
పాపులం బా(ప్రొనురూపదండంబుల 
దమియించుటకు నియోగము ఘటించి 
చనవరిం జేసి *పంచిన నాంటి నుండియు 
నేర్చిన చందాన నియమపరత 
దేవరయాజ్ఞ యేదియు వెలి గాకుండ 
వర్తిల్లుదును సమవర్తి నగుచు 


2 


గీ నభవ యెన్నండు నాదూత *లాటువడరు 
భర్గ యెన్నండు నా యాజ్ఞ పలుచగాదు 
శర్వ సుకుమారురోడనెడు దుర్జాతి పుట్టి | 
' చావం బట్టి యే నష్టకష్టములం బడితి, ౨౬ 


గీ. అభవ నీ కింకరుండు ఖట్వాంగ హేతి 
కాలమృత్యువు “మునిపండ్లు రాల మొత్త 
మూలం బడియున్న యది ముండమోపి వోలె 
నిల్లు వెడలక యది మహాహ్రీభరమున. ౨౭ 


హరిగతి రగడ 
"అయయో మొజ్లో యబ్రహ్మ(ణ్య)ం 
క్పనుచును నాక్రోశించుచు(ను మహా) 
భయవిహ్వలులై యేతెంచిరి మ 
త్పార్వమ్ములకుక మత్మింకరులును 
జయనాద హలా సమధిక లీలా 
సంరంభంబున దేవర ప్రమథులు 


1. తా. కాద్యత. 2. తా. దక్షిణేశాధిపత్యంబు. 3. తా. పంపితి. 4. తా. లోటు 5, తా. 
డనియెడి. 6. తా, ముకుబండ్లు. 7. అయిదొ మొరయో 8. తా. బనియాక్రో శించుచు 9. 
తా. జయవాది. 


146 పంచమాశ్వాసము 


పయికొని వచ్చిరి పులికళవసముల 
*ేబ్రహరించుచు వీంపుల వెంటాడంగ. ౨౮ 


మ. అవుం గాకేమి జగజ్ఞనిస్థితిలయవ్యాపారపారం గతుం 
డవు నీ లెంకలచేత శిక్షం బడు టెగ్గా మద్భటశ్రేణి కీ 
యవినీతాత్మునకై పిశాచమునకై యాభాసదుర్రాహ్మణ 
బ్రువచండాలునకై *పెనంబడుటకై భూతేశ సిగ్గయ్యెడిన్‌. ౨౯ 


రా 


ముట్రైన చండాలి *ముట్టెనో ముట్టండో 
యడుగంగరాదె యా యధమజాతి 
నన్యకామినుల అంకాడెనో యాడండో 
యడుగంగరాదె యా యధమజాతిం 
“దాళ్ళ హాలరసంబు ద్రావెనో త్రావండో 
బడుగంగరాదె యా యధమజాతి 
గారాపుం గన్నియం గవిసెనో కవియండో 
యడుగంగరాదె యా యధమజాతి 


గీ.  రాజరేఖావిభూషణా రాజసంపు 
గీశప్పు దండువు లేకుంట తథ్య మయ్యె 
నిట్టి పాపాత్ము సర్వలోకేశ్వరుండు 
“వెనుక నిడుకొన్న మాకు నేమనంగ వచ్చు ౩౦ 


గీ. _ ప్రమథు లవనిసురుని మేన బంధ మూడ్చి 
వరుణపాశంబు లెచ్చోట వైచినారొ 
యరసి తెప్పించు వానిం జంద్రావతంస 
నాకు నెర విచ్చినాం డంబునాయకుండు. ౩౧ 


2 


జలధరంబులనుండి (్రవియించు జలధార 
లెన్న వచ్చిననేని యెన్నవచ్చు 
గగనమండలిం దారకాచక్రవాళంబు 
లెన్న వచ్చిననేని యెన్నవచ్చు 











1. తా, వీంపులు ప్రహరించుచు వెంటాడించంగను. 2. తా, పెనుంబడుటకై, 3. తా. 
. ముట్టునో. 4. తా. త్రాళ్ళ, 5. తా. తప్పుతండువు. 6. తా. వెనక, 


శివరాత్రిమాహాత్యము 147 


బూ 


భాగీరథీమహాపగలోని సికతంబు 

నెన్న వచ్చిననేని యెన్న వచ్చుం 
గలశపాథోరాశికల్లోలమాలిక 

లెన్న వచ్చిననేని యెన్న వచ్చుం 


గాని నరునకు నెన్న శక్యంబు గావు 

పాయ కీతండు చేసిన పాతకములు 

భర్గ యేమని విన్నవింపంగ నేర్తు 

నిట్టి పాపాత్ముం బొడంగాన "మెన్నండేని: ౩౨ 


ఎన్ని శాస్త్రంబు లీక్షించియేని నేరం 

డెట్టి విద్వాంసుండైన సర్జేందుమౌళి 

యితండు చేసిన పాతకం బింతటిదియ 

*యనంగ దానికి నిష్కృతి యాచరింప. 33 


అపరతంత్రుండవని చెప్ప నాగమములు 
నిగమములు నీక చెప్పుదు నీలకంఠ 


యో దురాత్ముని కతన నీ కెజుకపడితి 


“నపరతం(త్రుండవైతి మా కందజకును. 3౪ 


"అని దండ (ప్రణామంబు చేసి కరకమలంబులు మొగిడ్చి నిలిచియున్న 


గనుంగొని మందస్మితసుందరవదనారవిందుండై యిందుధరుండిట్లనియె. 
| 3౫ 


మకరరాశిస్థుండై మార్తాండు డుండంగ 
సమకొన్న మాఘమాసంబునందు " 

సితచతుర్దశినిశి శివరాత్రి యనుపేరం 
బ్రఖ్యాతి గనిన యా రాత్రియందు 





1. తా. మెన్నండూ. 2. తా. యనుని. ము. యగునె. 3. తా. అనిర 4. తా. వపర 


148 


రా 


పంచమాశ్వాసము 


నట్టి నాల్జాలును నవధానపరత *మై 
జాగరవ్రతచర్య జరుపవలయు 

నా జాగరవ్రతం బనఘ ప్రాజాపత్య 
సత్ఫలం బీ నోపు సాధకునకు 


నవనిసురుండాది చండాలునంతదాంక 
నీ వ్రతము సేయంగా నర్హ లెల్ల వారు 
నన్ని చందాల నీ వ్రతం బలఘుఘోర 
పాతకంబుల నెల్లం గాల్బంగం జాలు. ౩౬ 


జ్ఞానాజ్ఞానకృతంబులయ్యుం బశుహింనాబ్రహ్మత్యాసురా 
పానస్తేయము లాదిగాం గలుగు పాపంబు బ్దహించు న్నిమే 
షానక శంభునిశావ్రతంబు ప్రబలజ్వాలావృతం బగ్ని "యె 
ట్లేనిం గాలుచు నాగ్టశుష్మముల నొక్కిం తిధ్మభారంబులన్‌. ౩౭ 


ఈ సుకుమారుండు. 3౮ 


మకరరాశిస్థుండై (యంశుమాలి) యుండ 

మాఘ (కృష్ణు చతుర్ధశి (మధ్య) రాత్రి 

నన్నుం (బూజింప) *వీక్షించినాండు జను(ల) 

(నట్టి) (కతమునం) (బు) (ణ్యాత్ముం డయ్యె నితండు. ౩౯ 


అదియును. ౪౦ 
కూంతుం జండాలి నాలింగా6 గోరి రాత్రి 


పుష్పములు గోయ నేతెంచి పువ్వుం దోంట 
పార్వమున నుండం గాంచె నా భక్తజనులు 


_నన్నుం బూజించి జాగరణ (0బు) సేయ. ౪౧ 


తీర్థ మాడింపంగ దివ్యాంబరము గట్టం 
జందనం బలందం బుపష్పములు పూన్న 





1. తా. నాటి. 2. తా. యై. 8. తా. య. 4. తా. వీక్షించునాడు. 


శివరాత్రిమాహాత్యము “4149 


ధూపంబు లర్చింప దీపంబు ముట్టింప 
ఘంట వాయింప శంఖంబు లూంద 
నైవేద్య మొసంగంగ నాగవల్లీపూగ 
మున *గప్పురంబు దాంబూల మిడంగ 
నద్దంబు సూపంగ నాలవట్టము ద్రిప్ప 
(n) (స) 
సురటి వట్టంగం జామరము వీవ 


గీ, _ బహువిధిస్తుతులు పరియింపంగ వినియుం 
గోయతనమునం బువ్వులు గోయ వచ్చి 
చూచి శివయామినీవ్రతస్థులను నన్నుం 
దతృలంబున గణపతిత్వంబు నొందె, ౪ 


వ. _ వేదసారంబున శివునిం బూజింపుచు శివరాత్రి వ్రతంబు చేసి (బ్రహ్మ) 
(బ్రహ్మత్వంబు నొందె. విద్యాసారంబున శివునిం బూజింపుచు శివ 
రా(త్రివ్రతంబు చేసి వసురుద్రాదిత్యులు దేవత్వంబు గైకొనిరి. రాజ 
సూయసహస(స్రంబును నశ్వమేధాయుతంబును గపిలధేనుకోటిదానంబును 
బుణ్యక్షేతనివాసంబును దీర్ధ్జావగాహంబును నొనర్చిన ఫలంబు కోటిగుణితంబై 
సుకుమారునకు సిద్ధించె. ఇతండు సర్వతపస్వులకును నిఖిల పుణ్యవంతులకును 
సకలభాగ్యాధికుండు. వణిక్పథంబునం గల్పాంతపర్యంతం బనేకభోగం(బు 
లునుభవించి కాలాంతరంబున దధీచుండనం (బరంగు) మాహేశ్వ(రుండై) 
భూమియందు జన్మింపం గలండు. ఇట్టిది శివ(రాత్రి) పుణ్యవ్రతమాహాత్యంబు. 


గ అనిన విని యంతకుండు పురాంతకునకు 

భక్తిం బ్రణమిల్లి పరమతాత్పర్య మొప్ప 

దేవదేవునిచే నుపదేశ మంది 

యభవురాత్రి యతండు సేయంగం బూని. ౪౪ 


1. తా. గప్పురమునం 2. తా. స్తోత్రముల్‌ 


150. పంచమాశ్వాసము 


వ. పుణ్యశివరాత్రివతంబు చేయం బూని యభవుతో “దేవా నీ 
భక్తులు మాననీయులు వారి లక్షణంబులు నాకు దెలియవలయు 
నానతి” మ్మనుటయుం (బ్రసన్న హృదయుండై పరమేశ్వరుండు. ౪౫ 


రా 


అఖిలాంగకముల భస్మాలేప మొనరించు 
నతని నా భక్తుంగా నాత్మం దలంపు 
భసితత్రిపుండ్రంబు భాలపట్టికం దీర్చు 
నతని నా భక్తుంగా నాత్మం దలంపు 
రుద్రాక్షమాలికల్‌ రూఢిగా ధరియించు 
నతని నా భక్తుంగా నాత్మం దలంపు 
లింగపూజాసక్తిలీనమానసుండైన 
నతని నా భక్తుంగా నాత్మం దలంపు 


గీ. _ (ప్రణవశతరుద్ర్రమును *నధ్వరంబు శిఖియుం 
2%్పవనగీతియుం ద్వరితంబు6 బౌరుషంబు 
నీలరుద్య్యంబుం బరియించు నియతి నెవ్వం 
డతని నా కూర్మిభక్తుంగా నాత్మం దలంపు, . ౪౬ 


వ. అనిన విని ప్రీతచేతస్కుడై యముండు మాహేశ్వరుండును, దక్షిణామూర్తియు, 
. మృగాంకధరుండును, నీలకంఠుండును నగు పరమేశ్వరునకు నభివాదనంబు 
చేసి “దేవ ! సుకుమారుని నిమిత్తం బున దేవరచేతం బుణ్యశివరాత్రి 
(వతమావోత్మంబును, భస్మోద్భూ ళన తివుం(డమావోాత్మ్యంబును, 
రుద్రాక్షమాహాత్యంబును, నెతింగితిం గృతార్థుండ నైతి” నని పలికి పునః 
ప్రణామం బాచరించి సముచిత (ప్రకారంబున వీడ్కొని నిజపురంబునకుం 
జని సభామధ్యంబునం ధర్మాసనాసీనుండై [యౌలు]ంబరాదుల తన దూతల 

రావించి యందజం (గలయం) గనుంగొని యిట్లనియె. 


1. తా. ధర్వనంబు. 2. తా. బాపనీతియు. 





శివరాత్రిమాహాత్యము 151 


క 


25 


వినుడు భటులార యవధానవృత్తి మీరు 
శంభుభాషిత ముడుగుండు సంశయంబు 
ధరణి నెచ్చోట నై(న)నుం దిరుగు నప్పు 


డిందు శేఖరుభక్తుల నెటింగికొనుండు, ౪౮ 
వారి లక్షణంబు లెటువంటి వనిన. ఇదా 


కమియ భస్మోద్ధూళనము శదీరంబున 
భసితత్రిపుండ్రంబు భాలమునను 
బ్రణవమంత్రజపంబు రసనాంచలంబున 
సావిత్రి హృదయాంబుజంబునందు 
శతరుద్రశివసూత్రజ(ప)మహాదేవాది 
నామావళీకీర్తనము గళమున 
శివపురాణాగమశివకథా శివకీర్తి 
శివమహత్త్వంబులు శ్రవణములను 


నలవరించిన వారు పురారిభక్తు 

లట్టివారల దౌల నందంద కాంచి 

భక్తి నంజలి చేసి తాత్పర్య మొప్పం 

దొలంగిపొం డెల్ల కాలంబు దూతలార. ౫౦ 


మృగటంకధరుండైన మీనాంకదమనుని 
రక్తవర్గుండైన రాజమౌళి 
పంచాననుండైన పరమేశ్వరుని దక్షి 
ణామూర్తియైన పినాకపాణి 
నర్తకుండైన పన్నగపతి(గైవేయు 
నర్ధనారీశ్వరుండైన శివుని 
దివిజవంద్యుండైన (త్రిపురాసురాంతకు 
(బహుమూర్తి యుతుండైన ఫాల) నయను 


152 


2» 


నాత్మ నెవ్వండు చింతించు (ననవరతము) 
నతని శివభక్తుంగాం దెలియంగవలయు 
వందనం బాచరింపంగవలయు నతని 
కర్ణి(ని) బ్రదక్షిణంబు సేయంగవలయు. 


కడు నేకకాలద్వికాలత్రికాలంబు 
నంగంబులందు భూ తలంది రేని 
యజ్ఞానమునం బ్రమత్తాలస్యమున నైన 
.  ధవళాంశుకోటీరుం దలంచి రేని 
మృడునకునై యష్టమీచతుర్దశులందు 
. నుపవాస ముండంగ నోపి రేని 
షట్కాలములయందు సర్వలోకేశ్వరు 
శ్రీమహాదేవుం బూజించి రేని 


వారు మాన్యులు పార్వతీవల్లభునకు 
వారె వంద్యులు మముం బోంటివారి కెల్ల 
నట్టివారల మన్నింపరైతి రేని 
ద్రోహమగు మీకు నాకు నద్రోహులార. 


శివు నెడ భక్తియు నెప్పుడు 

శివభక్తుల జూచినపుడు శివుడను తలంపు 
శివశివ కలిగిన వారల 

"శివసాద్భశ్యులను మీరు చేరకుం డెపుడుక్‌ . 


అలవోకయుం గలలోనను _. 
మలహరుభక్తులను నీశు మన్నించిన వా 
రల (భక్తవరుల) శైవుల 

దలంపకుండీ దూతలార దండింపంగన్‌. 


పంచమాశ్వాసము 


౫౧ 


౫౨ 


X౩3 





1. తౌ. శివసాదృశ్యులురు. 


శివరాత్రిమాహాత్యము 153 


ఆ. వె. పాపకర్ము నైన భాగ్యహీనుని నైనం 
బట్టిచూడ మీకు బాడిగాదు 
శైవవరులం జేరి సేవించు వారలు 
పురహరుండ కాంగ బుద్ధిం గనుండు. ౫x 


ఆ. వె. జంతుకోటిలోన శంకరపాదాబ్ది 
'సేవసేయువారిం జేర కెపుడు 
దూరమందుం దొలంగి దూషింప కెంతయు 
భక్తిం గొలువ వలయు భటులు మీరు, ౫౬ 


క్ష ప్రాసాదము నిర్మాల్యము 
వాసితపాదోదకంబు వైభవ మలరక 
డాసినం గైకొను వారలం 
దా సేవింపంగవలయు. దథ్యము సుండీ. ౫౭ 


వ. అని కృతాంతుండు తామసాధ్వానంబు(?) నౌాలుంబరాదులకుంజెప్పి యీ 
(ప్రకారంబులయందు ఘంటాధ్వానంబులతో సర్వజంతు విజ్ఞాపనంబుగాం 
జాటుండని యంతర్జానంబు గావించె. దూతలు నట్లు కావించిరి. ఈ 
ప్రకారంబున శౌనకాదులకు రోమహర్షణమునిప్రవరసుతుండు సూతుండు 


చెప్పె నంత. 
౫౮ 
శా. రామామన్మథ భోజరాజకవితారమ్యప్రభావో (న్న్రతా 
సామాగానవిశేషశాస్తకలనాసంభావ్యసారోదయా 
సోమార్మానలనేత్రతేజ గురుశుళూషాత్మసంవర్ధితా 
(హేమాద్రీశ్వరధైర్య దానఖచరా) “యిద్ధప్రతాపోన్నతా. ౫౯ 


క. _ లింగార్చ(నదేహా నవ 
సంగతశైవార్థతత్త్వసముదితమోహా 


1, తా. జేయ. 2. తా. భటుల, 3. తా. దాసిన. 4 తా. యుద్ధ. 


జ 


154 లబ 


శృంగారార్థ విశేషా 
మంగళసంధానకృత్య మహిమౌన్నత్యా. ౬౦ 
మాలిని, 
పరమపరకలాపా భాసురానంగరూపా 
సురుచిరశుభమూర్తీ శో(భితానందవర్తీజ ౬౧ 
గద్యము 
ఇది శ్రీమత్మమలనాభపొత్ర్త్ర మారయామాత్యపుత్ర నకజనినర్థాసూాత 
శ్రీనాథనామధేయప్రణీతంబయిన 
శివరాత్రిమాహాత్యంబునందుం ' 
సర్వంబును 
బంచమాశ్వాసము.. 





జ తాళపత్రమున రెండు పాదములే యున్నవి. 


అనుబంధము 








ఆలి 
శివరాత్రిమాహాత్మ్యము 
అకారాదివద్యానుక్రమణిక 
అంతఃకరణంబున 18 అభినవోన్మేష 18 
అంత నిటం దాన 21 అభిషేక మొనరించు 41 
అంతలో నిద్ర 77 అభ్యంతరస్థాగ్ని 47 
అందు శేషప్రతిష్టితుం 117 అమరవంద్య దివాభీత 30 
అక్కథకుండు శౌనకాదు 107 అమితహితసుభాషా 34 
అఖిలాంగకముల 150 అయయో మొజ్లో 145 
అటం గాంచెం బద్మ 23 అయ్యనీవు చతుర్భుజా 62 
అదన న్వచ్చిరి 50 అరుణగభస్తిబింబ 75 
అద్భుతం బందిరి 29 అర్ధరాత్రంబు దాక 121 
అద్భుతం బయ్యెడిని 383 అలవోకయుం గలలో 152 
అనినం జండాలకన్యక 90 అల్లదె వేంటపల్లె 94 
అనినం జిజునవ్వు 105 అల్లనల్లన మెలంగు 49 
అనిన విని యంతకుం 149 అవధానంబున నాకు 32 
అని పలుకుచు 81 అవనిసుర చింతకాయల 84 
అని యముని భటులు 128 అవుం గాకేమి జగజ్జనని 146 
అని వసుంధర 24 అష్టమావతారబున 71 
అని హేతువులును 125 అస్ర్రయుద్ధము 27 
అనుచు మిప్రండు 88 ఆ కలకంఠి యొయ్యం 82 
అన్న సుకుమార 65 ఆ చండాలకుల 78 
అన్ని భాగ్యంబులున్న 39 ఆ చపలాయతాక్షి 41 
అపరతం[త్రుండవని 147 ఆజానుదీరబాహా 59 
అపరాధము సేయం 43 ఆటోపారభటీ 129 
అపుడు విలంబమాన 77 ఆతంకంబున కేమి Tr 
అపుడు సుకుమార 119 ఆతనివంశంబున 6 
అప్ప్సరప్రీవోలె 78 ఆదరంబున సమ్మార్ద 118 
అభవ నీకింకరుండు 145 ఆదికాలంబున 78 


ఆదిగర్భేశ్వరత్వంబు 

ఆ ధవళాయతాక్షి 

ఆ నృపాలుండు 

ఆ వణికృథమున 

ఆ వింధ్యాచలదుర్ద్గ 

ఆ సారంగవిలోల 

ఇంట నున్నాండో 

ఇండ్ల మొదలను 
ఇందిరానాయకుండు 
ఇచ్చోట న్మధుపాన 

ఇది యసజ్ఞనగోష్టి 

ఇది హూణమండలం 
ఇనుండు కోదండరాశి 
ఇభచర్మపరిధాన 
ఇవ్విధంబున సుకుమారు 
ఈశ్వరుం దద్రిజానాథు 
ఉద్ధతుండయి సుకుమారు 
ఉన్నతమైన యంధ్రకవి 
(ఉజవైన సుకవి) కోటుల 
ఊరక కుంద నేమిటికి 
ఎంత చెప్పిన వినరేమి 
ఎంతయు6 గాలముండెను 
ఎందుండి యేంగు 
ఎక్కడం బోయెనో 

ఎట్టుగ నేంగుదెంచితిరి 
ఎట్టు వేగింతుసంసార 
ఎనుబది యేండుల 
ఎన్ని శాస్త్రంబు లీక్షించి 
ఎటుంగునే నీడకన్ను 
ఎలదోంట తీంగె 

ఎల్లి భద్రకాళికి 
ఎవ్వందవు చెప్పు 
ఎవ్వాని యందుండు 


ర్‌ి 
46 
39 
117 
38 
48 
73 
114 
25 
104 
రిర్‌ 
84 
114 
31 
100 


156 


ఏకార్యమునకయి 123 
ఏనధికుండ నాకు 22 
ఏమగునొకొ బాంధ 66 
ఏమాసించినం (బ్రాణ 92 
ఏమిచెప్పంగ నజువది 111 
ఏమి సేయుదు నీకు 91 
ఏల చేయండు శేషేంద్రి 88 
ఏల యేద్చెదు చెప్పవే ఇ 42 
ఏలా యాయధమాధి 137 
ఏలా వచ్చెదు డాయ 24 
ఒకకొంత ప్రొద్దు 58 
ఓ జగన్నాథ యో 129 
ఓరి నీకాచార్యు 65 
ఓరి యముని దూత 128 


కదడవసములం బ్రహరించిరి 125 
కడు నేక కాలద్వికాల 152 


కనియిః నిద్దుర 102 
కనుగొన వలయును డిక్‌ 
కమలినీపత్రపాత్ర 84 
కమియ భస్మోద్దూళ 151 
కమ్మగొజ్జంగి నీట 49 
కరవీరప్రసవచ్చదా 104 
కరశీకరాగ్టపుష్కర 76 
కరుణాసాగర 134 
కర్పూరరజముతో 738 
కర్పూరసమ్మిశ 54 
కలంగంగం బాజె నాతని 120 
కలమవనాళికాకణిక 112 
కల వింక కలకలాకుల 113 
కలహంససంపద 90 
కలుగుచున్నవి యనేకములు 88 
కల్ప(దుమంబుతో 72 


కవి కవితాబ్ధిలోన 2 


కవిలియ విచ్చిచెప్పు 
కాంచనగర్భుండు 
కాంచనాచలముతో 
కాంచె నిద్దజు సుతుల 
కాంత పుష్పాదిభోగంబు 
కాంత సరోజనాళ 
కాంతారాంతరభూమి 
కాంస్యతోరణమాలిక 
కాండిపారిన మేని 
కామధుగ్దేనుసంఘ 
కామినీగండూష 
కాయజవి(క్రియం 
కాశిలో జక్రపుష్మరిణి 
కాళిక దివ్యమందిరము 
కుక్కలలో శబరులలో 
కుటిలాలక కుడినాసా 
కుదురు నిండిన మంచి 
కుడిచేత మాంసఖండము 
కువలయపటత్రనేత్ర 
కుసుమాయుధనిభు ' 
కూంతు6 జండాలి 
కృతిపతులగు 

కృపకు నాధారంబు 
కేలుగేలం బెనంగ 
కేలుదోయెత్తి మొక్కెనె 
కొలనిదరి వటము 
కొలను వెలువడి 
(క్రిమికంఠకుహర 
క్రుంకె విభాకరబింబము 
'క్రూరాత్ముం డీతండన . 
క్రొన్ననవింటిజోదు 
'కోడాకారము దాల్చి 
క్షోణిరుహాగ్రభాగ 


136. 


27 
35 
112 
40 
42 
77 
118 
19 
132 


93 
114 
97 
122 
52 
42 
119 
103 
61 
148 


110 
102 
124 
76 
82 
122 
93 
101 
84 
గేలి 
108 


157 


( క్షామండలము తురంగమ 


గగనయాన వేగంబు 
గబ్బున నెదిరించిన 
గర్భభారాలసాంగియై 
గాండివము తేరిపై 
గురుజనంబుల సేవింపు 
గౌరీతలోదరి .గాంబోలు 
గౌరీవల్లభసేవా 
గ్రంథసంఖ్యం బురాణ 
చందురుం డంత 
చచ్చిననేమి మూర్చ 
చత్తుము చెజం బడుదుము 
చదివె వేద మెటింగె 
చను ములుంబర 
చరిగొన్న వెలిపట్టు 
చర్చించి చూడుండా 
చలికారు లంజనా 

చలి ప్రవేశించు 
చాండాలుతోం బుల్మస 


“చామ హృదయంబు 


చాయన భోగిరాట్మటక 
చికురసంతతి నీరార్చి 
చెలికత్తెల్‌ చిఖునవ్వు 
చెవికిం గేలివతంస . 
చేంపూరి భీమేశు 
జంతుకోటిలోన 
జంభాంతక వైభవు 
జనలోక మెక్కి సిద్ధులు 
జయజయధ్వనులతో 
జయజయ శంకర 
జయజయ సచరాచర 
జలజగర్భుని మానసం 
జలధరంబులనుండి 


52 
9 
131 
48 
25 


45. 


7 
106 
16 
89 
127 
127 
57 
131 
60 
127 
111 
114 
71 
103 
120 
82 
51 
51 


153 
14 
18 
20 


142 
87 
146 


జలరుహనాభుని 

జవ మేపార మురారి 
జవితె నరంయబూలు 
జవ్వనమునను సదుప 
జాతరచేసె బ్రాహ్మణుడు 
జాతాజాతచరాచర 
జీమూతాన్వయ 
జూదంబు లాడెను 
జ్ఞానాజ్ఞానకృతంబు 
డప్పిదీఅంగ మధుర 
తగవు ధర్మంబు బాడి 
తగవు లిచ్చిరి 

తన దౌశ్ళీల్యము 
తనయసంతానలబ్బి 
తనయల. (నిద్దజ) 
తను నిద్ర మేల్మొలిపి 
త మ్మమానుషకాలోచిత 
తలయంపి ధవళ 
తాను గట్టినట్టి 
తాపససార్వభౌము 
తివుచుచున్నది 

తీర్ధ మాడింపంగ 
తెలతెలవాజుచు 
తోయజభవుండు 
త్రిభువనంబును 
త్రిసరకాస్వాదభవ 
దంతతాటంకచ [క్ర 
దంతిదంతార్లళ 
దక్షాధ్వరధ్వాంత 
దక్షిణంబున వీక్షించె 
దర్శింప వచ్చితి 
దవుదౌవులం గాంబిం 
దశరథుని వాజపేయ 


48 
25 
53 
66 
108 


148 
77 
128 


52. 


96 
40 
111 
104 
62 
54 
54 
17 
87 
148 
107 


158 


దానధర్మంబులొన 
దానవారాతి దంష్ట్ర 
దిశలు న్నింగియు 
దీని గల్పించె నజు 
దుర్వారోద్యమభంగి 
దేవతలు సంస్తుతించ 
దేవ దేవరయాజ్ఞ 
దేవదేవుని పూర్వ 
దేవర ప్రతినిధిగా 
ద్యూతకేలియ వినో 
ద్రాఘిష్టకఠినదంష్టాదండ 
ధనధశుద్ధాంతకాంతా 
ధరణీచక్రమువోలె 
ధర్మ్శశా(స్రాభ్యాస 
ధర్మార్థాలయ వరగుణ 
ధర్మాసనమున కాధ్యత 
ధీమత్మవితావిస్తర 
ధీరతపూని నీవు 
నన్ను గెల్బికదా నీవు 
నవమాసంబులు 
నాకు మనంబునిండ 
నాలుగు మోములం 
నావుడును యముని 
నిత్యయశ్రీసుందర 
నిష్టాసంపద నర్ధ్య 
నీరాట మ. 
నెలంత నులివేండి 
నెలంత బొమ్మంచు 
నేండు గృతార్జులైరి 
పంచాక్షరీమంత్ర 
పంచారామ విలాసినీ 
పంతం బోడదు 
పటుతరవిక్రమ 


ర్‌ర్‌ 
20 
26 
79 
21 
18 
130 
140 
74 
61 
129 
1183 
38 
68 


1835 


145 
69 
104 
25 
53 
90 


127 
383 
108 
99 
43 
110 
91 
10 
5్‌రి 
70 
26 


పట్టణంబున దేవతా 
పడంతి నెవ్వనీ కృప 
పడంతి పసిండిడాలు - 
పద్మనాభుండు మదన 
పద్మాకరమునకు 
పద్మినీషండముల 
పద్యగణాక్షరప్రకర 
పరమపరకలాపా 
పరమపాతివ్రత్య 
పరమమునులు సూత్యా 
పరలోకస్థుం బతిన్‌ 
పరవాదిమత్తేభ 
పరిణయ మయ్యె 
పతివోయెం దుహినంబు 
_ పలుచం బాటిను 
పల్లవాధర మడుంగైన 
పవనవశమునం గేతకీ 
. పశువులము మేము 
పసపుం బుట్టంబు 
పాణసివారము 
పాతాళభువనసప్తక 
పాపకర్ముండు కాంతార 
పాపకర్మునైన భాగ్య 
పారావారగభఖీరుండు 
పార్వతీమూర్తియు 
పాలుగల యగ్గికంబంబు 
పాశుపతములు రెండు 
పాశుపతా(స్తరాజము 
పురుడు చెల్లంగం 
పూజెకుండలు నిల్చె 
పూనెం గుచముల 
పృథివిని భూధరావలిని 
'పెనుంజలి గడగడ 


36 
126 
81 
63 
105 
94 


154 
12 
134 
37 


12 
115 
47 
56 
120 
30 
56 
85 
28 
100 
158 


28 
27 
27 
ర్‌ర్‌ 
50 
82 
3 
113 


159 


పైపయి గర్భగేహమున 
పొడికచ్చడములపై 
పోయె నుపదేశకాలంబు 
పోలయ ముమ్మమాంబిక 
ప్రకట గర్జారౌద్ర 

ప్రతిభ సతతంబు 
ప్రమథు లవనిసురుని 
ప్రళయకాలంబు తుద 
'ప్రాసాదము నిర్మాల్యము 
ప్రొద్దువోకుండ 

బతిచెడి మాంసభుక్తి 
బలుసు ల్పండెను 
బహుదినముల్‌ మహా 
బహుళపక్షక్షపా 
బహువర్షసహస్రం 
బహువేదాంతమతాను 
బాణు నద్భుతశాస్త్ర 
బాలకుండు చంద్రచం(ద్రికా 
బాల్యమునయందు 
బింబోష్టీకుచకుంభ 
బిత్తరి దండిమాట లిటు 
బుద్ధియ కల్లెనేని 
బ్రహ్మపురి వాడలో 


97 
128 
71 
8 

2 
95 
146 
17 
153 
95 
98 


112 


49 
77 
29 
72 
4 
ర్‌ర్‌ 
ర్‌రి 
113 
125 
126 
109 


బ్రహ్మ యెక్కెడి జాలపాదంబు 96 


బ్రహ్మహత్యాయుతము 
(బ్రాహ్మణుండుగాన 
బ్రాహ్మి మాహేశ్వరి 
భక్తితో మాతృకా 
భద్రజాతి యేనుంగు 
భవదాయత్తము 

భావ మభిరామరూపైక 
భావమునందలంతు 
మంగళరత్న దీపముల 


38 
81 
141 
46 
38 
43 
61 
3 
ర్‌5్‌ 


మంత్రవాదుల తోడి 98 

మంత్రి యొక ముహూర్త 44 

మంత్రి వేల్పించె 51 

మకర రాశిస్టుండై మార్తాండు 147 

మకరరాశిస్థుండై 

(యంశుమాలి) 148 
' మకుట దేవకిరీట 36 


మగవారల నిందింపకు 89 
మగువ పరదేశమున 103 


మదనుం గన్నతల్లి ఖై 
మనమున కుత్సవం 48 
మలుసమర్త నంటకుండి 91 
మాంసంబు భక్షింప 86 
మాధుకరభిక్షలను 98 
మాలెత విందు 96 
మీకును మీపతి 128 
మ్మ్నట్టెన చండాలి 146 
ముమ్మడి దేవచంద్రునకు a9 
మూలముట్టుగను 17 
మృగటంకధరుండైన 151 
మృదులగోధూమ ర్‌2 
మొదలం గక్కుర్తిపడి 89 
యజ్ఞదానతపస్సూనృతా 1283 
యమునానదీ సైకత 63 
యుక్తాయుక్తనిరీక్ష 2 
యోగసమాధితత్పర 78 
రక్షకుం బుండరీక 56 
రత్నవేదికపై మంత్రి 56 
రత్నాంకదీపాంకుర 66 
రవలయుంగరము 67 
రామామనోహర 8 
రామా మన్మథభోజ 153 


రామా మన్మథమూర్తి 14 


160 


లక్షల సంఖ్య లప్పురి 
లాలిత వైభవశీలుండు 
లింగార్జన క్రియా 
లింగార్చనదేహా నవ 
లింగార్చనారూఢ 

లే లెమ్మెక్కడివాండ 
లోంతు మున్నీటి 
వనిత నీ చిత్తమును 
వనితల కంగ(ప్రక్షా 
వరముమ్మయశాంతు 
వరశైవైకవిధాన 

వలి చన్నుల్‌ వడంకాడ 
వామదేవుండు శుకు 
వారక సెట్టియ 
వారలలోపల సెట్టియ 
వారిలోన వెలసె 
వాలాయంబుగ 
వాలిక మెజుంగు 
విడుండు విడుండు 
విడువరో యెందేని 
విని యెజుంగవె 
వినుండు భటులార 
విప్రవేషంబుం దాల్చి 
విభవముల వడ్డు 
విష్ణుమూర్తులు 
వెలంది పుత్రోదయా 
వెలంది మాలెతగాన 
వెలివాదకుం గడు 
వేడ్మం గవిసార్వభౌము 
వేడ్మ నృత్యంబు లాడి 
వేదోక్తమగు (క్రియా 
వైదూర్యమణిశిలా 
వ్యాధు లష్టోత్తర 


38 
10 


153 
69 
23 
19 
88 
73 
14 
69 
56 
71 
11 


11 
93 
26 
128 
138 
24 
151 
80 
110 
30 
45 
81 
95 
13 
50 
141 
76 
131 


వ్రాలెం బళ్చిమశైల . 93 


161 


సచివనందను కర్ణ . 

_శంకరభటులును 180 సడియును రట్టును 
శంబరవైరిసన్నిభు 81 సత్యహరిశ్చంద్రునకు 
శతధృతిమతిదీపా 185 సదనవనవాటికా 

" శర్వలోకాధీశ 30 సప్తపాతాళవిష్టప 
శివగంగం బభుణ్యాభి 118 సరససుఖవినోదా 
శివరాత్రి నిత్యంబు 9 సరసిజలోచన యొక్క 
శివునికైవడి మహా. . 38 సర్వజ్ఞ రోమహర్షణ 
శివునెడ భక్తియు 152 సీమంతోన్నయనంబు 
శ్రైవాగమశాస్తాది ' 14 సుకుమారుం డిట్లు 
శ్రీగిరి తూర్పుదేశ 11 - సుయశోధీ ధనకాంతా 
శ్రీ గౌరీ స్తనగంధ ul సురలు తనమీంద 
శ్రీతరుణీ సితవిలసన 107 సెట్టియ మారమ 
శ్రీదయితప్రియసేవక ' 136 స్తంభం బావిర్భవించె 
శ్రీదోరంతరవేద 70 సృటికమాణిక్య 
శ్రీనాగేశ్వరశంభు 122 స్ఫటి కరత్నగృహ 
శ్రీరామారమణుం క్షే హంసరూపంబు 
శ్రీహిమవద్ధిరిపుత్రి కర్‌ హరినీలలింగంబు 
శ్వేతాంబరుం బొలియించిన 11 హరి విధాతపై 
సంగర సవ్యసాచి . 106 హరిహరపద్మజాదులగు 
సంతతిలేని దుఃఖ 40 హరుని చిచ్చజకంట 
సంధ్యాభివందన (శ్రద్ధ 64 హాలాఫానమదాతి.. 
సంపదపేరి కట్టిండి. . 68 హృదయ మువ్విళ్ళూర 

- సంభోగపరిఖిన్న 107 హేమంతము శరదా 

భం శీ 
ళం 


60 
103 
14 
98 
28 
106 
86 
15 
49 
74 
139 
21. 
10. 
27 
36 
75 
29 


144 


26 


89 


_ 102 


61 


112 


ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణలు 


ఆంధ్ర మహాభారతోపన్యాసములు న ఖో 
తెలుగు వాగ్గేయకారులు - అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం .......... 
తెనుగు సాహీతి యర నల న ER tos 
స్త్రీల రావమాయణవుపాటటు Rr ను. 





ఫపరఠరిణతవాళా సంపుటాలు. నంట కకం లంట 
ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు .................... 
ఇరీవెంటి వ్యాసాలు... rn din ne 
శాలివాహన గాథా సప్తశతీసారము ..........౨౨౨౨౨౨౨౨౦ లలల 
రాయప్రోలు రచనలు - తత్వవివేచన ............౨౨౨౨౨౨౨౨౨౦౦. 
తెలుగులో సాహిత్యోద్ధారకులు ............... న 
మనజారినిరాకల 
సుమతి వమన. కృష్ణరతరాలు.... =... en 
ఆంధ్ర సారస్వత పరిషత్తు వజ్రోత్సవ సంచిక ......................... 
తెలంగాణాలో జాతీయోద్యమాలు........౨ లంట 
సంస్కృత పాఠవల్లరి ................. సనన ల 
నా సాహిత్యోపన్యాసములు ............ న 
గౌతమబుద్దుడు-జవహర్షాల్‌ నెహ్రు.................... ceca 
కర్నల్‌ కాలిన్‌ మెకంజీ .............. త లన నలి 
మనదేశం = మ నన నను? 
మననదులు = కృష్ణాగోరావరులు.. 32౬. = 
ర చ es 
DINED Ts nT నుల 
(పసంగువ్వానొలు:=== = = అ రం! 
ఆంధ్ర సారస్వత పరిషత్తు చరిత్ర (1943 - 1992)................ 
దశరూపరుసారంక ts nin ir 
భారతీయ వాస్తు శిల్ప విజ్ణానం 
నా రటరూ పసంగాలక. in 


Des sD ల గాల కో 


"డా. దేవులపల్లి రామానుజరావు అభినందన మ 
రగ ర వనన న మ 
అడ్వాన్సుతోపాటు ప్రతులకు వ్రాయండి: 
ఆంధ్ర సారస్వత పరిషత్తు, తిలక్‌ రోడ్‌, హైదరాబాదు-500 001. ఫోన్‌: 24753724 


